గాయానికి నోరు 


FCM: 21h ( 


ఎల్‌, మాలకొండయ్య 


“nyayaniki noru” original : Kah.lil Gib-ran (1883-1931): telugu ren- 
dered by Sri L. Malakondayya, M.A., I.A.S.; introduction by 
Sri V.R. Narla, opinions by Dr. Dasarathi and Utpala. pp: 16+ 100 


హక్కులు : రచయితవి 
మొదటి ముద్రణ 1980 fF (tho wD | / + 
పతులు 2000 


(వచురణ 
qY యం, శేషాచలం ఓ కంపెనీ 


‘3 3 
a wa మచిలీపట్టణం యు సికిం దాబాదు -8 


పంపిణీదొరులు 
ఢి 
ఆంధ్రపదేశ్‌ బుక్‌ డిస్ట్ర బ్యూటర్‌ నె 
8287, రాష్ట్రపతిరోడ్‌ , సికిందాబాద్‌ = 500008 


[(గంథాలయ (పతి సాధారణ (పతి 
రూ. 6-00 రూ. 8-00 


ముదణ 
శివాజీ పెస్‌ 


సికిం దాబాదు 


పరిచయం 


ఖలీల్‌ జిబాన్‌ లెబనాన్‌ దేశీయుడు. (ప్రఖ్యాతిగాంచిన విశ్వకవి - 
వేదాంతి = స్వాతం త్య పియుడు. ఆయన రచించిన మహాకావ్యం “పవ కను, 
ఇతర రచనలలో కొన్నిటిని, తెలుగు పొళకులకు సులభశైలిలో, మాటకుమాట 
అనువాదం కాకుండా, మూలంలోని భావం పూరిగా వ్య క్రం అయ్యేలా ఈ రచన 
కావించాను, 


జీ! బాన్‌ రచనల్లో నాకు ముఖ్యంగా నచ్చిన విషయాలు. ఆయన భావనలో 
స్పష్టత, మానవతావాదం, హేతువాదం, సౌందర్యారాధన, న్యాయానికీ సీత్సిక్తీ 
ఇచ్చిన (ప్రాముఖ్యం, సమాజ శ్రేయస్సు, (పకృతి - దైవం ఆత్మల సంబంధం, . 

నా యీ |పయత్నంలో సహకరించిన మిత్రులందరికీ నా అభినందనలు, 
““మూలం-అనువాదం' లో తమ అమూల్యమైన అభ్మిపాయాలు తెలిపిన 
థ్రీ వి, ఆర్‌, నార గారికి, “విశ్వకవి వ పజాకలి” ద్వారా ఈ [గంథాన్ని 
తెలుగు లోకానికి పరిచయం చేసిన డా. దాళరథిగారికి, (శ్రీ ఉత్పలగారికి 
అందంగా గంథాన్ని అచ్చువేసిన శివాజిిపైన్‌ వారికి, చ్చితాలువేసిన థ్రీ 
శీలావీ రాజుగారికి నా కృతజ్ఞతలు. 


8-8-1006 శ్రీనగర్‌ కాలనీ 
హైదరాబాద్‌ - 600873 
1-1-1980 ఎల, మాలకొండయ్య 


మూలం - అనువాదం 


కాలీల్‌ జి బాన్‌ “మిస్టిక్‌” కవి. తనకు సమకాలికులుగా చెప్పదగ 
1పాచ్యక వులలో ఆయన ఇక్చల్‌ , టాగోర్‌ల కోవకు చెందినవాడు, 


యుగధర్మానికి భిన్నంగా వెళ్లి, మిస్టిక్‌ కవిత్వాన్ని (వాసినా, జిబాన్‌ 
స్పష్టతను, సారళ్యాన్ని పుష్కలంగా సాధించాడు. జాతీయధర్మాన్ని ఆయన. 
నిష్టతో పరిపాలించాడు. ఆయన లెబనాన్‌ లో జన్మించాడు. అది ఎంత చిన్న 
దేశమో అంత |ప్రాబీన దేశం. అది |ప్రాచీనతకే కాదు, (పకృతి సౌందర్యానికీ 
పేరందిన దేశం. ఒకే ఒకసారి ఒక పగలులో ఒక సగం మాతం ఆ దేశంలో 
నేను గడపడం తటస్థించింది. ఆ కొద్ది గంటలలో బేరూట్‌ను సందర్శించాను; 
బిబ్దోస్‌లోకి తొంగి చూచాను. ఇటుచూచినా, అటుచూచినా, ఎటుచూచినా, 
పచ్చనికొండలు, నీలికడలి ఆ పరిసరాలలో దిశాచ్మకాన్నిదాటి అనంతంలోకి 
మన దృక్కులు దూసుకుపోతూవుంటాయి. అందు వల్ణినే' కావచ్చు, లెబనాన్‌ లో' 
(ప్రవ క్రలు పెక్కుమంది జన్మించారు, మిస్టిక్‌ దృక్పథానికి [సోది చేశారు. 


జ్నీబొన్‌ ప్రవక్త కాకపోవచ్చుగాని, ఆయన నిశ ఎయంగా మిస్టిక్‌ .. 
అయితే, పాత ధోరణీలోని మిస్టిక్‌ కాడు, మతానికీ ఆయన విరోధి కాడు. క 
- మతం గీసే గీతలలోపల ఆయన నిలువలేక పోయాడు, మతం'పె బ్టే విధిని షేధాలకు 
ఆయన తలవంచలేకపోయాడు. అందువల్ణ ఆయశ సిరియన్‌ [క్రిస్టియన్‌ చర్చికీ 
వీలైనంత దూరంగా జరిగిపోయాడు. ఆదిలో ఆయన పారిస్‌లో స్థిరపడాలని 
అనుకొన్నాడు, కాని, అక్కడైనా ఎక్కువ కాలంపాటు నివసించలేక, తన 
జీవితకాలంలో చివరి రెండు దళాబ్దాలను ఆమెరికాలో గడిపాడు. 


జిబాన్‌ మొ త్రం 'జీవితకాలం పట్టుమని ఆయిదు దశాబ్దాలైనా కొదు,. 
అయినా, [పపంచం మొ త్రంమీదనే గణుతింపదగు ఒక మహాకవి (ప్రతిపత్తిని. 
ఆయన సాధించగలిగాడు. ఆయనకు నోబెల్‌ బహుమానంవచ్చి వుండకపోవచ్చు, 
కొని, మహాకవి (పతిప శ్రీకి ఆ బహుమానమే ఒక గీటురాయి కాదు. దాన్ని 
పొందిన కవులలో కొందరిని ఈనాడు చదువుతున్న వారు లేరు సరికదా, కనీసం. 
తలుస్తున్నవారు సయితం లేరు, 


Vv 


ఆదిలో జి బాన్‌ ఆరలబిక్‌ భాషలో [వాళాడు; తర్వాత ఇంగ్లీషులో 
రచనలు చేశాడు. ఈ విషయంలో సయితం ఆయన తిరిగి ఇక్సల్‌ న్కు టాగోర్‌ను 
జ్ఞాపకానికి తెస్తాడు. అన్నట్టు, ఇక్సల్‌ కవి మా|తమే. చితకారుడు కాడు. 
వృద్ధాప్యంలో టాగోర్‌ చిత్రరచనను ప్రారంభించి, ఆ కళలో సయితం ఏఖ్యాతిని 
సముపార్దించుకొన్నాడు. ఆదినుంచీ జి బాన్‌ చిత్రకారుడు, ఆయన కవితలలోవలె 
ఆయన చిత్రాలలో సయితం మిస్టిసిజం తొణీకిస లాడుతూవుంటుంది. 

జిబ్రాన్‌ రచనల అనువాదాలు ఆయన జీవితకాలంలోనే ఇరవై భాషలలో 
'వెలువడిరాయి. తెలుగులోకి జి బాన్‌ను తెచ్చినవారిలో శ్రీ ఎల్‌, మాలకొండయ్య 
బహుశ రెండవవారు, లేదా మూడవవారు. 

తక్కిన ఆనువాదాలకు మాలకొండయ్యగారి అనువాదానికి ఒక |పధాన 
మైన భేదం వున్నది. జిబాన్‌వలె (శ్రీ మాలకొండయ్య మిస్టిక్‌ అవునో, కాదో 
నాకు తెలియదుగాని, ఆయనవలె ఈయన మానవతావాది. మానవునిలో, మాన 
వతలో ఈయనకు పరమవిశ్వాసం వున్నది. మానవతను పెంచడానికి ఈయన 
కృషి చేస్తున్నారు. ఆందువల్లనేకావచ్చు జిబాన్‌ రచనలలో మానవతకే అధిక 
(పాధాన్యమస్తున్న భాగాలనే అనువాదానికి ఈయన ఎన్నుకొన్నారు. ఎన్నుకున్న 
ఛాగాలను సరళమైన భాషలో, సున్నితంగా, సుందరంగా అనువదించారు. 

తన కళ్లముందు ఏవో దృశ్యాలు గిరగిర తిరిగి పోతున్నప్పుడు, తన 
హృదంతరంలోపల వీవో _పేరణలు కళ పెళ ఉడుకుతున్న ప్పుడు, వాటిని 
వ్య క్రీకరించడానికి కావలసిన భాష తనంతతానుగా పెల్టుబికి వస్తుంది. ఇది 
మౌలికరచనలోగల ఒక సౌలభ్యం. ఈ సౌలభ్యం అనువాదాలలో రాదు. అందు 
వల్చ మౌలిక రచనలను చేయడంకంటె కూడా అనువాదాలను చేయడం కష్టతరం. 
శీ మాలకొండయ్య కవిగా ఇదివరలో పేరు తెచ్చుకొన్నారు; ఇక మీదట అను 
వాదకుడుగా కూడా ఆయన ,పథ్యాతి తెచ్చుకోగలరు. 

ఈ అనువాదంలో (ఫ్రీ మాలకొండయ్య సాధించిన విజయానికి నా అభి 
నందనలు; కవిగా ఆయన మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని నా ఆశంస,. 

--నార్హ వెంక తేశ్వరరావు 

“లుంబిని” 


బంజారాహిల్‌ ఎ 
హైదరాబాద్‌ 


మూలంగానీ అనువాదంగానీ 
మాలకొండయ్యది మనోహరవాణి 


డాక్టర్‌ దొశరథి 


“జీవిశవలయాలు”, “మనిషికి మనిషి'', “*కాలంవెంటకవి'*, “పాపా! 
సిక్సు తెలుసా” మాలకొండయ్య గారి కవితా ప్రగతి సోపానాలు. 


పాఠకుణ్ణి భయపెట్టని కొద్దిమంది కవుల్లో మాలకొండయ్యగారొకరు. 
అందరికీ తెలిసే మాటలతో సుందర కవితను సృష్టించడం మాలకొండయ్య 
గారి (ప్రల్యేకత. 

విశ్వకవులలో ఒకడైన కాలీల్‌జి బాన్‌ కవిత క్రీ మాలకొండయ్యగారిని 
ఆకర్షించింది. తెలుగువారికి తన ధోరణిలో అందించాలనుకున్నారు. దాని 
ఫలితమే ''న్యాయానికినోరు”. పుస్తకానికి పేరుపెట్టడంలోను మె త్రదనం. కొత్త. 
దనం చూపారు మాలకొండయ్యగారు. 

కాలీల్‌ జి బాగ్‌ ఓర్‌ సంస్థను స్థావించాడు. ఈ విషయం చాలామందికి 
తెలియకపోవచ్చు. దానిపేరు ' 'ఆరాబెతతుల్‌ ఖలమియ్య'' (కలం అనుబంధం), 
క లంద్వారా (ప్రపంచాన్ని అంతటినీ ఏకం చేయాలని కలలు కన్నాడు, 


“కవిత్వం చిరునవ్వుకు పవ్మితరూపం 
కవిత్వం కన్నీటిని ఆపే నిట్టార్చు; 
కవిత్వం ఆత్మలో నివసించే అంతరాత్మ 
దానికి పోషణ హృదయం” 


(అనువాదం: మాలకొండ య్య) 


vii 


అలాంటి కవిత్వాన్ని సృష్టించిన కాలీల్‌ జిబాన్‌ తెలుగులోకాన్‌కి తెలి 
యాలి. ఇదివరకు ఒకరిద్దరు కాలీల్‌ జి బాన్‌ను ఆనువదించారు. కాలీల్‌ జిబ్రాన్‌ 
సమగ కవితారూపం తెలియాలంటే ఇంకా అనువాదాలు రావాలి. మాలకొండయ్య 
గారి కృషివల్ల షూ [ప్రపంచంలో లక్షలాది. హృదయాలను కదిలించిన కాలీల్‌ 
కవిత తెలుగు పాఠక హృదయాలను కూడా ఆకట్టుకోగలదు. 


“నిన్న, నేడు, రేపు”'లో జీవితాన్ని ఒక వింతవనితగా చితించినతీరు, 
మూలకవి భావనాపటిమనూ అనువాదకుని ఆవగాహననూ తెలియజేస్తున్న ది. 


నన్ను కదిలించిన కొన్ని పంక్తుల్ని ఇక్కడ ఉదహరించకుండా ఉండ 
లేను :- 


“వదరుబోతు తనంకాదు విజ్ఞానం; మౌనం కాదు ఆజ్ఞానం'' 

“బుతువుల సహాయం లేకుండా పెరిగి పువ్చించేది | పేమపువ్చం 
ఒక్కటే” 

క్తుప్తత కొట్టవచ్చినట్టుగా కనిపించే ఈ పంక్తుల్లో గు పత ఉంది - ఆ ప్రత 

() ని బి ౧ అలీ టై అట జాజుల 


వుంది. 


రెండు పంక్తుల్లో చెప్పలేనిది రెండువందల సం కుల్లో కూడా చెప్పలేం. 
వేమన్న మూడు పం క్తుల్లో ముల్లోకాలను ముడివేశాడు. 


జిబాన్‌లో కుపత వుంది. ఆక్తుప్తతను శ్రి మాల కొండయ్యగారు 
లుప్తం కానివ్వలేదు. ఆదీ విశేషం. 


మరోవిశేషం నేను గమనించింది _- మితులు (శ్రీ మాలకొండయ్యగారు 
అంత్య పాసలకోసం అంతులేని [ప్రయాస పడకపోవడం. విదిగా [పాసలు, అంత్య 
[పాసలు ఉండాలనుకోవడం పాత పక్రియ. ఆధునిక యుగంలో వాటివిలువ 
తగ్గిపోయింది. 


Rhyme has become boring అని VOZNESENSKY ఊరికేనే 
అశలేదు. 


Vili 


“గాసులో కనిపించేది [ద్రవం 
దవంలో దాగి ఉండేది సారామత్లు 
ఆలాగే నీ జబ్బే సీ బొమధం'' 


పై మూడు పంక్తులలో [పాసలి గొడవలేదు, అను పాసగాని పాసగాని 
విధిగా తేవాలని కవిగారు ప్రయల్నించిఉంచే శేగలగడం క ష్షసాధ్య మైన విషయం 
కాదు. కాని మూలంలో కవి భావన అనువాదంలో కి నిండుగొవచ్చి ఉండేదికొదు. 


మూల రచనలలో మాతం ఈ నియమాలు విధిగా ఉండాలని కట్టుబాటు 
ఉందా? జి|బాన్‌ మూరి రచనలలో నే ఈ ఆడంబరాలు లేవు, శబ్దారింకారాలు 
ఆక గాడ్‌క్‌ My తప్ప కాశిదాసాదుల్లోను ఆధికంగా కనిపించవు, 


జీబొన్‌ 308 మాలకొండ య్యగారి 398 పోలికల న్నాయి, కనుకనే 
నేమో వారీ రచనలను ఆనువదించాలనే కోరిక వీరికి కలిగింది. 
అరబలంలేని కవిత్వం వ్యర్థం, 
థె థి 


అర్థంలేని శద్దాలంకొరాలకో సం ప్రాకులాడని మారికొండయ్యగారి రచనా 
రీతిని నేను అభినందిస్తున్నాను, 


నశ్యరమైన విశ్వంలో ఆనశ్యరుడైన విశ్వకవి కవితా మధువును తెలుగు 
సీస్తాలో కుదించి, దించి, అందించిన మాలకొండయ్యగారి గళసీమలో అభినంద 
నల పూలమాల వేస్తున్నాను, 


మానవతావాదానికి అనువాదం 


ఇది శ్రీ మాలకొండయ్యగారి స్వీయ కవితా సంపుటేమో అనుకొన్నాను. 
ఆయన కవితలలో సారళ్యంతోపాటు ఆలోచన, పసన్నతతో పాటు గంభఖీరత 
సాధారణంగా ఉంటుంది. ఆలాంటిదే ఆయిన ఈ కవితా సంపుటిని పూర్తిగా 
చదివేదాకా తెలియలేదు ఇది కాలీల్‌ జి|బాన్‌ కవితలకు అనువాద మని. 


మానవత్వపు మూల్యాలు, జీవిత సత్యాలు, తాత్విక చింత న వీటినిబట్టి 
చూస్తే ఇది ఒక భారతీయ కవి వాసిన కావ్యం లాగానే కసిపిస్తుంది. మానవతా 
వాది ఆయిన కవి ఎవరైనా ఆతని ఆవగాహన బహుపరివ్యాప్తమై ఉంటుంది. 
అతని కావ్యం రామాయణం లాగా దేశకాలమతాతీతమై చిరస్థాయి ఆవుతుందన 
డానికి కాలీల్‌ జి బాన్‌ కవితలు మరొక సాక్ష్యం. మానవతావాదం లేని కవిత 
నేల విడిచిన సామువంటిదే. 


ఈ ఆనువాద కవితలను చదివిన తర్వాత ఆనందవర్థను డన్న రెండు 
మాటలు గుర్తుకువచ్చాయి. “వైకటికా ఏవహి రత్నతత్వవిదః, సహృదయా 
ఏవహి కొవ్యానాం రసజ్ఞాః (వెకటికులే రత్న పరీక్షకులు సహృదయులే కావ్య 
రసజ్ఞులవుతారు, ఈ రెండు మాటలు ఈ కవితలలోను, (శ్రీ మాలకొండయ్య 
గారిలోను చక్కగా సరిపోయినందుకు ఎంతో సంతో షపడ్డాను. ఈ కవితలు 
తెలుగువారికి దాదాపు అపరిచితుడెన ఒక విదేశి కవి రచనలయినా ఆ కవి 
రచనలను కొన్నిటిని అవసరంకొద్దీ ఎన్నుకొనడంలో, న్యాయానికి నోరని ఈ 
కృతికి పేరుపెట్టడంలోను శ్రీ మాలకొండయ్య గారి రత్నతత్వ వేతృత్వం విశద 
మవుతున్నది. అలాగే నేటి మన రాజకీయాల మీద, సంఘం మీద, సాహిత్యం 
మీద, |పస్తుత పరిస్థితుల మీద శ్రీ మాలకొండయ్యగారి సాంస్కృతిక చిత్త 
వృత్తిని, సహృదయతను, రసజ్ఞతను ఒక్కాక్క- ఖండిక స్పష్టపరుస్తున్నది. 


రసజ్జతయే సహృదయత్వమని పెద్దల నిర్వచనం. సహృదయమే 
ఉత్తమ కవితకు మూలసోతస్సు కూడా. ఊత్తమ కవిత్వం [వాయడం 
మాతమే కాదు, ఉత్తమంగా జీవించడం తెలిసినవారు శ్రీ మాలకొండయ్యగారు. 


శ్రీ మాలకొండయ్యగారి సహృదయకు తగిన భావుకత ఉన్నది. తన 
భావాన్ని సున్నితంగాచెప్పే చతురత కూడా ఆయనకున్నదని ఈ అనువాదం. 
బాట్లు పన ది, 


కాలీల్‌ జిబ్రాన్‌ కవితలలో అంతర్నిహితమెన ఆలోచనాత్మకత మన 
బుద్ధికొక స్థిరత్వాన్ని కల్పిస్తుంది. కవిత్వానికున్న నిజమైన శ్రి అదే, ఈ. 
విధానం మిస్టినీజమైనా, రహస్యవాదమైనా ఈ అభివ్య క్రీకి జోహారులర్పించక 
తప్పదు, 

సూక్ష్మ వ్యంగ్యం, తీ వమైన అనుభూతి, యథార్థ చి తణంలో అభి 
నివేశం ఈ కవితలన్నిల్లోను కనివిస్తాయి. మరీ ఈ కవితలలో [పయ క్తమైన 
శబ్దాలు అర్థబోధ చేయడానికి బదులుగా పాఠకుల హృదయాల్లో మనోజ్ఞ 
చి|త్రాలనే జాగృతం చేస్తాయి, అందుకు (్రీ ఘాలకొండయ్యగారి ఆనువాదంలోని 
(ప్రసాదగుణమే కొరణమనాలి. ఈ గుణం వల్ణినే ఇది ఆనువాదమైనా దీని 
ఆస్వాదం మాతం మూలానుసారంగానే సుస్వాదువయింది, కాబట్టి ఈ అనువాద 
కృతి సాధువాదపాత్ర మవుతుందనీ హృదయ పరిశద్ధికి అభ్యుదయనిద్ధికి 
మహనీయమైన ఉపకరణంగా ఈ క లి భాసిస్తుందనీ ఆశిస్తున్నాను. 


పప ఉత్పల 


విద్యాకుటీరం 
హైదరాబాద్‌ = 54 


అ౦6త౦ 





నాకు విద్యాబోధన 
కొవించిన గురువృలందరికీ, 
నన్ను సవితమార్గంలో 


నడిపిస్తున్న దై వానికి, 


అఆ > © ~ 


= 


ఇందులో 


నిన్నటివారా ? రేపటివారా ? 


: నిన్న టివారా ? రేపటివారా! 
. కవులు కవిత్వాలు 
3 స్వప్న దేవత 


[పేమంటే 


. 'పపంచంలో అంతా 


8. వేయికళ్ళరా!తి 
రి చరి[తి ఒదేశం 


10. 
11. 


12. 


183. 
14. 
1. 
16. 


lt: 


18. 


bor: pe 


అన్నరు రాజ రై 


పరిపూర్ణమయిన మనిషి 
భవిష్యత్తులోకి 
నోరులేని జంతువు 
యుద్ధం 

అందాన్ని పూజించు 
న్యాయానికి నోరు 
భూమి 

ఓ కవీ! 

పెళ్ళి కలయిక 

ప్రవక్త 

(పేమ 

వివాహం 


. సంతానం 


శ ఇవ్వడం 


తినడం-తాగడం 
పని 
సుఖ దుఃథాలు 


ఇట్ట 


10 
18 
15. 
17 
18 
20 
లలి 
24 
26 
28. 
29 
81 
82 
88 
84 
ఠి 
87 
40 
42 


కలి 


46 
$7 


ర్‌ది. 


so గరి =~ 


పే ర లా ఈ 


Xiv 


దుస్తులు 
10. 
TL 
12, 
18, 
14. 
16. 
శేరి, 
17. 
18. 
19. 
20. 
21, 
బిల్లి, 
28. 
24, 
256. 
వికి, 


కొనడం-అమ్మడం 
నేరం శిక్ష 

చట్టాలు 

స్వేచ్చ 

హేతువు _ గాఢవాంఛ 
బాధ 

ఆత్మజ్ఞానం 

బోర 

స్నేహం 

మాట్టాడటం 

కాలం 

మంచిచెడ్డ 

(ప్రార్థన 

సంతోషం 

అందం 

మతం 

చావు 

చీకటిలో దీపం 

ధనం 
తల్ల 
ఊహకు దృష్టివంతెన కళ 
మరణం చైతన్యం 


. దేవుడే మనం! 


రోగి మహాభోగి ! 
సూ కులు 


Os 


ఇ 


ర్ర్‌4 
ల్‌ర్‌ 
67 
60 
62 
64 
66 
67 
68 


69 


71 
72 
78 
76 
78 
80 
82 
84 
85 


87 


87 
88 
88 
89 
89 
90 





ఈ మొదటి శీర్షికలో, కాలీల్‌ జిబ్రాన్‌ రచనల్లో 
నన్ను జాగా ఆకర్షించి నా మనస్సును ఆకట్టుకొన్న 
కొన్ని వ్యాసాలను కథలను, గేయరూపంలో 
తెనిగించాను. నేను ఎన్నుకున్న అంశాల్లో జి (బాన్‌ 
వేదాంతం, దేశ స్వాతం్యత్యవిపాస, వ్య కిస్యేచ్చా 
జీవితాని కై ఆరాటం, న్యాయానికై పోరాటం, 
(పకృతితో వ్య క్తి జీవిత సమ్మేళనం, అందాన్ని 
(పకృతి కోథను ఆరాధించడం మొదలుగాగల 
విషయాలు స్పష్టంగా విడితమవుతాయి. ఆయన. 
Mystic (మిష్టీక్‌) భావాలను వీలైనంత సరళమైన. 
తెలుగులో అనువదించాను. 


నీన్నటినోరో? నజివారా? 


ఈ లోకంలో మనుషులు రెండురకాలు 
నిన్నటిమనుషులు - రేపటిమనుషులు 
మీరు నిన్నటివారా ? రేపటివారా ? 
వెలుగు లోకంలోకి |పవేశిస్తున్నారా 
లేక చీకటిభూమిలో నివసిస్తున్నారా ? 


“నాదేశాన్ని స్వార్ధానికి ఉపయోగించుకుంటాను"- 
అనే రాజకీయ వే తవా ? 


అయితేమా[తం ఇతరులమాంసంపె జీవించే బీడపురుగువు : 


లేక “నమ్మకంగా నాదేశాన్ని | పేమించి సేవచేస్తాను” 
అనే దేళ భక్తుడివా + 


అలాఅయితే బాటసారుల దవ్పిక తీర్చే ఎడారిలోని 
సీటీ చెలమవే ! 


ఇతరుల అపసరాలను ఆవకాశంగాచేసికొని 

ఆధిక ధరలకు అమ్మి లాభాలుపొందే వ ర్త కుడివా ? 
అలాఅయితే నీవు శికార్లుడవు, 

సీ ఇల్లు భవనమైనా బందిఖానా అయినా తేడా ఉండదు |! 


1 


న్యాయానికినోరు 


లేక రైతుకు, సాలివానికి తమతమ వస్తువులను 
తగుధరలకు మార్పిడిచేసి అధికలాభాన్ని ఆశించక 
ఆందరికీతోడ్సడే నమ్మ కస్తుడివా ? 

ఆలాఅయితే నీవు నిజాయితీపరుడవు 

నిన్ను పొగొడినా నిందించినా ఒకటే ! 


నీవు అమాయక | పజలను నమ్మించి 
వారి మంచిహృదయాలను చించి 
నీతలపె బంగారు కిరీటంగా ధరించే మతగురువువా ? 
ఆలాఅయితే నీవు గుడ్డినమ్మక స్తుడవు 
నీవు రోజంతా ఉపవాసండఉన్నా, రాతంతా (పార్థించినా ఒకటే ! 
లేక [పజల మంచితనంలో జాతి కేమం చూడకలిగే 
నమ్మకసుడివా ? 
అలాఅయితే సత్యమనేతోటలో నీవు మల్టెవూవువు 
నీసువాసన మనుషులకందినా, గాలిలోకలిసినా 
స; శాళ్వతంగానే ఉంటుంది ! 


స్రీవ్చ సిద్ధాంతాలను అమ్ము కొని 
చాడీలు, నేరాలపె ఆధారపడే ప|తికారచయితవా ? 
ఆలాఅయితే నీవు శవాన్ని భక్షించే రాబందువు ! 


చరితవేదికపై' నిల్చొని పూర్వపువై భవాలను 
ఆచరణపూర్యకంగా [ప్రజలకు టోధంచే ఉపాధ్యాయుడవా ని 
అలాఅయితే కృళించే మానవాళికి ఆకాజ్యోతివి 
గాయపడ్డహృదయానికి కషధానివి ! 


2 


నిన్నటవారా ? రేపటివారా ? 


[పజల జేబులను దోచుకోవడానికి తప్ప 

బయటకి కదలని పాలకుడవా ? 
అలాఆఅయితే జాతి ఆనే పంటచేనికి కలుపుమొక్క_వు ! 
లేక [పజాక్షేమానికి, విజయానికి కృషిచేసే _పజాసేవకుడవా + 
ఆలా ఆయితే దేశపు ధాన్యాగారానికి ఆశీస్సువు ! 


బ్ఫ్‌ తప్పులు ఆన్నీ న్యాయం అనీ 
నీఖార్య తప్పులు అన్నీ అన్యాయం అనీ 
భారంవెే సే భర్తవా 7 
అలాఅయితే కొండగుహలో 
చర్మాలు ధరించి జీవించే ఆడ విమనిషి వి' 


లేక భార్యతో సుఖసంతోషాలను పంచుకొంటూ 
విజయమార్లాన నడిచే నమ్మకమైన సహచరుడివా ? 

అలాఆయితే న్యాయం, హేతువు, విజ్ఞానాలఎత్తులకు 
జాతిని నడిపించే ఉ త్తముడవు ! 


మెదడు బూజుపట్టి కుళ్ళిపోయిన పాతకాలంతో నింపుకొని 
తలపె కెత్తుకొని తిరిగే రచయితవా ? 
ఆలాఆయితే కదలిక బేని మురికినీటివే ! 


లేక అంతరాత్మను పరీక్షించుకొని, చెడ్డను వీడి 
మంచిని (గహించే ఆలోచనాపరుడ వా * 

అలాఅయితే ఆకలిగొన్న వారికి [పసాదానివి, 
దవ్చిక గొన్న వారికి చల్చనిపానీయానివి ః 


3 


న్యాయానికినోరు 


అర్థర హిత, శబ్బపూరిత కవనాలల్లే కవివా ౩ 
ఆలాఅయితే నవ్వుతూ ఏడ్పించి, 
ఏడుస్తూ నవ్వించే హాస్యగాడివి ! 
లేక జీవితానికి, జీవితసౌందర్యానికీ కాంతిని చేకూర్చే 
న్వర్గసంగీతం (పసాదించబడ్డ ఆత్మవా ? 
ఆలాఆయితే మా అందరికి దివిటీవి 
మా హృదయాలకు తెలిసిన కోర్కెవి, 
మా స్వప్నాలకు దై వఆనుభూతివి ! 
అలా మానవులు రెండువరుసలగా విభజింపబడ్డారు 
ఒకవరుస వంగి కృశించి జీవితమార్గాన్ని ఎక్కలేక 
పాతాళానికి దిగుతూ పర్వతశిఖరానికి ఎక్కుతున్నట్టు 
బాధపడేవాళ్ళు. 
రెండవవరున యవ్వనంతో, రెక్కలపాదాలతో 
వెండివీణాతం తుల గొంతులతో 
ఏదో ఆపలేని మాయాశ కక్రికి లొంగినట్టు 
పర్వతశిథారానికిఅవలీలగా పయనించేవాళ్లు 


ఈ రెండింటిలో నీవు ఏవరుసలో ఉన్నావు ? 


ఒంటరిగా రాతి నిశ్శబ్దంలో నిన్నునీవే [పశ్నించుకో 
నిన్నటి బానిసలవరుసలో ఉన్నావో ? 
రేపటి స్వాతంత్యపుడషులవరుసకు చెందుతావో తీర్పు చెప్పుకో | 


vA 


వల కనితవ్యాడు 


కవి సోదరులు తాము రచించిన కవితామాలలు 

కూర్చిన పద్యగుచ్చాలు 

కలిపితే నేర్పరితనానికి క శ్రైెం వేయవచ్చునని 

ఆలోచించి ఉంచే 

తమ [వాత్మపతులను ఎప్పుడో చించిపారవేసేవారు. 
వారి సిరాను గుర్తు తెలియని నూతుల్లో పారపోసేవారు 
వారి కలం పాళీలను ఆశద్ధ అనే చేతుల్లో విరిచేసేవారు ! 
పరిపూర్ణ వేషధారుల కలాలచె 

కవితా ద్రాక్షరసం పొర్దుతుంటే 

నా హృదయం దహిస్తుంది. 


క్ర విత్యం చిరునవ్వుకు పవిితరూపం 

ఎవ్రీ 
కవిత్వం కన్నీటిని ఆపే నిట్టూర్పు 
కవిత్వం ఆత్మలో నివసించే అంతరాత్మ 
దానికి పోణష హృదయం. 


అనురాగం దాహంతీర్చే (దాక్షరసం 
ఆలాంటి మృదుత్వంలేనిది కవిత్వంకాదు 
అది అవుతుంది భయంకరమైన అబద్ద దేవత, 


5 


న్యాయానికినోరు 


మన ఆలోచనల ముత్యాలు, ఆత్మరత్నాలు 
యం[తాల యోాూతలుగా 
ఫ్యాక్టరీల ఈలలుగా - మారాయి నేడు. 


శాశ్యతంలో కలసిపవోయిన 

& నిజమైన కవులారా 

మమ్ములను, మా కవిత్వాలను కషమించండేం 
నేటి అహికనుకాలను ఆశించే కవులం మేం 
కవిత్యంకూడా నేడొక అంగడిసరుకు అయింది 
అమృత క్వాసకాక _ 


కవిత్వం కావాలి చిరునవ్వుుకు [ప్రతిరూపం 
కవిత్వం కావాలి ఆత్మకు సంగిత స్యరం 
కవిత్వం చెయాలి హృదయాన్ని పరిపక్వం 
కవిత్వం ఇవ్యలేకుం కే అనుభూతిని 
అవుతుంది ఆది అసత్యాల సౌధం. 


ననిన 


అలసి తాళవృశానికి తలవాల్సాను 

దాడీ తర్వాత యుద్ధరంగంలాఊంది ఆ బయలు 
రాతి తన నిశ బ్రపు నల్రనిముసుగు ముడతల్లో 
కప్పింది జీవరానులను._ 

కనరాని చెయ్యి నా భుజంనొక్కినట్టు ఆనిపించింది 
కనురెప్పలు భారంగా ముడతలు పడుతున్నాయి 
ఆత్మ శృంఖలాలను తెంచుకొంది, 

భూమి ఊగుతోంది. 

ఆకాశం వణుకుతోంది- 

ఏదో మం[తళ క్రి నన్నా వరించింది 

మానవు డెన్నడు చూడని 

ఆందాల ఉద్యానవనంలో ఊడిపడ్డాను-_ 


ఆ దేవుడు పంపిన అందాల భరిణలు 
సౌందర్య రాసులు _ ఆణిముత్యాల్లాంటి కన్యలు 
వందల కొలది కమ్ముకున్నారు నాచుట్లు, 
ట్‌ 
[చేమ గీతాలను వల్లిస్తూ 
బంగారు వీణలను మీటుతూ. 
ఇంతలో కనుపించింది అకస్మాత్తుగా 
నవరత్నాలు పౌదిగించిన బంగారు సింహాసనం. 


7 


న్యాయానికినోరు 


మెరిసే నగలతో శృంగారించి 

రంగు రంగుల దుస్తులతో 

రమణీయమైన పొయలుతో 

వచ్చి ఆనీనురాలై ది 

ఓక ఆందాలరాణి ఆ సింహాసనం పె- 

అంతా నిశ్శబ్దం - ఆపుడు ఆంది ఆమె. 

“నేను న్యప్న దేవతను 

స్వవ్న అనుభవాలకు రాణిని 

నిన్ను పిలివించాను 

మానవులకు సందేశం పంపడానికి. 

స్వపష్ననగరం ఒక పెళ్ళి విడిది 

పెళ్ళి బట్టలతోనే [పవేశం ఇక్కడకు 

ఈ నగరం స్వర్గతుల్యం 

“(పేమౌ అనే దేవదూత కాపలా కాస్తుంది 

నుదుట (పేమతిలకం లేందే లేదు పవేళం 

నరులకు ఇలా చెప్పు ఆంది. 

“ఇక్కడ నదుల్లో అమృతం |పవపాస్తుంది 

పొలాల్లో బంగారం పండుతుంది 

పతులు ఆకసంలో ఎగురుతూ 

'చేవదూతలతో కలసి పాడుతాయి నంగీతం. 

ఇక్కడి పుష్పాల నుగంధాన్ని వాళ్ళకు అందించు 

స్వప్నకుమారుడికే ఈ పసిడి తివాసి బయలులో (ప్రవేశం 
ఆని చెప్పు! 

మరొక్క విషయం మరవకుండా చెప్పు మనిషికి- 


8 


స్వప్న్పదేవత 


“అఆందిచ్చాను మనిన్నకి 

ఆనందించమని నంతోష కలశాన్ని 
మూర్చత్వంతో కాలదన్ని పారటోశాడు దాన్ని 
చీక టిరక్క_నులు నింపారు 

ఆ కలకాన్ని-దుఃఖ రసంతో 

ఆస్వాదించాడు మనిషి దానిని ఆతృతతో 


మారిపోయాడు తాగుబోతుగా 
అయ్యాడు మత్తుకు దానుడుగా-” 


“కలలు కనడమే దేవలోకానికి రహదారి"”_ఆంటూ 
నన్ను దగ్గరికి పిలచి, ముద్రిచ్చి- 
థో ఏ 
“నంష్న లోకంలో కాలం గడపనివాళ్ళు 
పగటికి బానినలని చెప్పు” అంది. 


అంతలో ఆందాల దేవకన్యలు 

కారులుతీరి పైకి వెళ్ళారు 

మళ్ళీ భూమి ఊగినట్లు 

ఆకాశం వణికినట్టు ఆనిపించి 

మెలకువపఫొర నాపై ఉషక౭కాంతులను చిలకతించింది 


కళ్ళు తెరవగానే 

తాటిచెట్టు కింద దుమ్ము దూళిలో 
మాగంటి కునుకుతో మేలుకున్నాను 
చిరునవ్వుల ఉదయ కిరణాలను తిలకిస్తూ- 


“స్వవ్న లోకంలో కాలం గడపనివాడు 


వగటికి నిజంగా జానిసే” అనే మాటలు 
వెలువడ్డాయి నా పెదవుల్లో నుండి. 


9 


పనంఖె 


“పథమ మానవుడు 
మనకు [పసాదించిన 
(పకృతి బలహీనత పేమ” 
అంటాడు ఒక ముసలివాడు 


“పేమ మన వ ర్రమానాన్ని 
భూత భవిష్యత్తులతో కలిపేది” 
అంటాడు ఒక యౌవనం ఉప్పొంగే యువకుడు. 


స్ట నరకకూపాల్లో నల్జతాచులు క్క కఠోరవిషం (పేమ, 
మంచు బిందువుల్తా తాజాగా ఉంటుంది ఆ విషం. 
దాహంలోఉన్న ఆత్మ ఆస క్రితో [తాగుతుంది 

కాని,, మొదటి నిషా తరువాత 

తాగేవారు కృశించి, రోగులై మెల్టమెల్రగా చసారు” 
అంది బాధాకర ముఖంగల ఒక శ్రీ. 


“ఉషఃకన్యలు . వడ్డించే [దాక్షరసం [పేమ 
గట్టి మననులను బలపరచి 

నక్షతాలు చేరడానికి సహకరిసుంది పేమ” 
అన్నది ఒక అందమైన రోజాబుగ్గల యువతి. 


10 


పేమం దే. 


“యౌవనంతో మొదలిడి 
గుడ్డి ఆజ్ఞానంతో అంతమయ్యేది- పేమ" 
అన్నాడు నల్చదుస్తులు ధరించి, గడ్డం 'వెంచిన మనిషి, 


“దేవతలు పరికించగ లిగేటంత శ కిని 
మనిషికెచ్చే దివ్యజ్ఞానం _పేమో 
అన్నాడు మరొకడు నవ్వుతూ- 


“కండ్లు కనబడకుండా చేసే దుమ్ము పేమ 
హృదయం వణికే కోర్కె..లనే చూడగలదు, 
మూగ |పతిధ్యనినే వినగలదు-” 

అన్నాడు ఒక గుడ్డివాడు. 


“రగిలే హృదయంలోనుండి వెలువడి 

మన పరిసరాలను కాంతిమయం చేసే 

మంతళ క్రి కిరణం- పేమ 

ఒక చై తన్యం మరో చైతన్యం మధ్య 

చూడళ కిని కలిగించే అందమైన న్యప్నం- పేమ” 
అన్నాడు మురళి వాయించే యువకుడు. 


“సమాధిలోని శరీరానికి విిశాంతి- పేమ 
శాశ్యతపు లోతుల్లో ఆత్మకు శాంతి _పేమో 
అన్నాడు ముసలిబడుగు వణుకుతూ, 


“హమ నా తల్లి, తండి 
నా తల్లి తండులకుతప్ప మరెవ్వరికీ పేమంచే తెలియదు” 
ఆన్నాడు ఆయిదేళ్ళ శిళువు. 


ll 


న్యాయానికినోరు 


అందభూ అలా తమ బాధలు. 
సంతోషాలు, ఆశలు, ఆశయాలు 
ఆధారంగా _పేనును వర్ణించారు. 


కాని, 
_పేమఆంచే ఆదో మాయగానే ఉండిపోయింది. 


ఈలోగా ఆలయంలోనుండి ఒక అశరీరవాణి 
““Zబీవితం రెండు భాగాలుగా విభజింపబడింది 
ఒకటి కరుడు కట్టినది 

మరొకటి రగిలి కాలే అగ్నిజ్వాల 


ఆ రగిలే ఆగ్ని జ్వ్యాలే పేమిొఅని పలికింది. 
అపుడు నేను ఆలయం [పవేశించి (పార్ధించాను- 


“జీవా రగిలే అగ్నిజ్వాలకు నన్ను నెయ్యిగాచెయ్యి 
నన్ను పవిిత అగ్నికి ఆహారంగా చెయ్యి స్వామి "అని 


కాథ్రగ్రతచ్వం దేన్నీ దాచుకోదు- | పేమనుతప్ప 
(మేమే కాశ్యత కాంతిగనుక. 


కేం 


పదంబు అంతా 


ఓ రూపంలేని మహత్తర శ కీ 
మానవుడికి ఇచ్చావు నిరాశావూరిత సందేశం 
కాని ఇది నిజంకాదు 
లేకుంటే జీవితానికి అర్థం ఏమి ? 
మరణిస్తేనేగాని దొరకని జ్ఞానాన్ని 
మనిషి ఎలా |గహిస్తున్నాడు ? 
ఇప్పుడైనా తెలుసుకున్నా వా- 
జీవితం ఆత్మకు విసుగు ముసుగు కాదని 
లోకంలో జరిగేవన్నీ స్వంత గొప్పలు చాటడం కాదని 
ఎలాగో [ప్రపంచం సత్యంవై పు నడునూనే ఉందని ? 
బలహీనులమైన మెం 
సీ నిరుత్సాహపు సందేశాన్ని నమ్మి విన్నాం 
అది మాకు చీకటి కవాటం అయింది. 
అజ్ఞానం, దుర్మార్గం, నియంతృత్వాలకు 
స్పష్టమైన కారణాలున్నాయని_ 
వజ్ఞాన వికాసాలే అందమనీ 
అదే న్యాయానికి ఫలం అని [గహించాలి. 


మా బలహీనపు మనస్సులు 
నుఖ సంతోషాలనే కోరినా 


13 


న్యాయానికి నోరు 


దుఃఖం, పేదరికం, హృదయాలను శుభపరుసాయని 
[ప్రపంచంలో ని అన్ని ఇబ్బందులనూ ఎదుర్కొని 
ఆత్మ వెలుతురువై పు పయనిస్తోందని తెలుసా ? 


అయినా 

“అంతు తెలియని మహ _త్తరశ కి. 
చేతుల్లో మనిషి కీలుబొమ్మ" 

అని "సివ చే ప్పుదానితో ఏకీభవిసాం. 


మా హృదయాల్లో నిరాకావీజాలు నాటినందుకు 
న్‌ు పశ్చాతాపం చెందినా 

నీ ఉపయోగం మాలిన నలహానే పాటిసాన్నాం. 
కీ మహత్తర శ క్తి ! _పేమోపాసకులకు చెప్పు 
చాడీకోరుల మాటల నమ్మ రాదని 

బహుశా ! నీవు మాకు నూరిపోసిన సరుత్సాహానికి 
ఇది పళ్ళాతాపం కావచ్చు! 


14 


ఆడవ వయుకనలషఎక 


మనుముల ఆత్మలను 

నిదాదేవత ఆవరించింది 

[వేమ ఆత్మను దగ్గరకు తెస్తుంది 
ఆతుత దూరంగా లాగుతుంది 


మతిమరుపు అనే భూతం 

దుప్పటి మడతల్లో దాగి ఉంటుందనే భయంతో 
వడకనే వదిలేశాను 

నా శ్వాస పదాలను నిశ్శబ్దం చేసి 

కాళీ పుటలను కళ్ళముందు ఉంచినందున 

వు సకాన్నే పారవేళాను 

ని|దమాని (పేమ నిరంతరం చెప్పే జోధవిను 
రాతి అందరిని తన ఒడిలో చేర్చుకొన్న ందున 
నేను తప్ప మరెవరు వింటారు చెప్పు! 


ఉష౭కాంచులతో మెలి మునుగుచేని 

స్వర్గంగా మార్చింది వెన్నెల 
బంగారం బరువు కింద కుంగుతున్నాడు మనిషి | 
మంచికి చేరే ఎగుడు దారి ఎక్క లేక 

మకె్మె_లు పట్టుకుంటున్నా డు మనిషి ! 


15 


న్యాయానికినోరు 


మరువు తెరను తొలగించి 

నిజాన్ని చూచే శ కిని ఇచ్చింది జ్ఞావకం 
ఉదయం_తన పట్టువేళ్ళతో లేపింది 
నిదలో ఉన్న లోకాన్ని _ 


ఆ కిరణాల కాంతి 

జీవితపు జొన్యత్యాన్ని చాటింది 
జీవరాసులు తమతమ ,నిత్యకృత్యాల్లో నిమగ్నులయ్యాయి. 
ఇంతలో పగటి ఇనుపచెయ్యి లేచింది పెకి 

అందరు ఆఅలని పోయారు అప్పటికే 

ఆశపోతులు పరుగులిడుతున్నారు 

పాొపాలతో ఫలితం పొందాలని_ 

బలవంతులు బలహీనుల కష్టంతో కాగు పడాలని. 
ఉన్నవారు లేనివారిపై అధికారం చెలాయించాలని | 


క్‌ _పేమా ! జీవితం ఎంత మాధుర్యం, ఎంత అందం! 
ఆడి క విహృదయం లాగ 
దయార్ల9ిత, వికాసాలతో నిండి ఉంటుంది 


ఆహా! ఎత కాఠిన్యం జీవితం ! 
అది నేరస్తుడి గుండెలాగ 
భయం, అపకారాలతో కొట్టుకుంటుంది !' 


16 


నన్న నకు దెప్పి 


చూడు ! ఆమె అతని భుజంపై వాలి ఉన్నది 
నిన్న నా భుజంపై వాలినది 
రేపు మరొకడి భుజంపై వాలుతుంది ! 
చూశావా ! ఆమె అతని పక్కన కూర్చుని ఉన్నది 
నిన్న నా వక్కన కూర్చున్నది 
రేపు మరొకడిపక్కన కూర్చుంటుంది ! 
చూస్తున్నావా ! ఆమె అతని కలశంలోని పానీయం రుది చూస్తున్నది 
నిన్న నా కాలంలో రుచి చూచింది 
రేపు మరొకడి ప్మాతలో పాలు పంచుకుంటుంది ! 
చూసావా! ఆమె అతనివైపు చూస్తున్నది 
( పేమపూరిత నయనాలతో 
నిన్న అదే (పేమతో నావైపు పు వీక్షించింది 
రేపు అలానే మరొకడివై పు చూస్తుంది ! 
ఆలకించు- ఆమె అతని చెవిలో పాడే |పేమగీతాలను 
నిన్న ఆ [పేమ గీతాలనే ఊదింది నా చెవిలో 
రేపు వినిపిస్తుంది వాటినే మరొకడి చెవిలో ! 
చూడు 1. ఆమె అతనిని కౌగలించు కోవడం 
నిన్న అలాగే కౌగలించుకొంది నన్ను 
రేపు వాలుతుంది మరొకడి చేతుల్లో | 


ఎవరో ఈ వింత వనిత ? 
ఆమే జీవితం! 


(2) 17 


చదు కళ్ళు రాజి 


_పేమికులను | "ఫీ రేపించేది రాతి! 
కవులకు, గాయకులకు ఉత్సాహాన్ని రేకె త్తించేది రాతి 
ఆశలకు, కోర్కెలకు, జ్ఞాపకాలకు ఆలయం రాతి ! 


రాత్రీ: భయమనే ఖడ్గాన్ని ధదించావు 

మెరిసే వెన్నెల నీ కిరీటం 

(ప్రశాంత, నిశ్శబ్దాలు నీ మేలిముసుగులు 

వేయి కళ్ళతో (బతుకు లోతులను పరికిస్తావు 
వెయ్యి చెవులతో చావు ఏడ్పులను వింటావు 
స్వర్గపు వెలుతురు నీ చీకటిలోనుండే ప్రకాశిస్తుంది. 
తూయగల, కొలవగల ఖేతిక వస్తువులతో 
మమ్ముల గుడ్డివాళ్ళనుచే సే మోసగాడు వగలు! 


నీ నీలి పరుపు మడతల్లో 

(పేమికుల జీవితాలకుదొరుకుతుంది శరణం 
(పేమికులకు నీవు తోడు, నీడ = 

దిక్కులేని వారిని ఓదారుస్తావు 

ఒంటరి వారిని నీలో తలదాదుకో నిస్తాపు 

సీ అనురాగపు నీడలో కవులు వి శాంతి స 
(ప్రవక్త కల హృదయాలు మేలొ_ంటాయి, 

నీ కిరీటపు నీడలో ఆలోచనాపరుల - విజ్ఞానం అంకురిస్తుంది. 


18 


వేయికళ్ళరా [తి 


క్రీ ర్యాతీ ః నివు ఆద్బుతం. ఆశ్చర్య, ఆందం |! 
భువికి, దివికి మధ్యలో నిలిచి 

మంచుపొగల మేలిమునుగు వేసుకొని 

మేఘాల వలువలు ధరించి 

సూర్వునితో నవ్వుతూ, పగటిని పరిహసిస్తూ 
వ్మిగహాలకు బానిసలుగా 

పూజిస్తున్న వారిని హేళన చేస్తున్నావు. 

పట్టు పాన్వుల మై నిదించే మహారాజులపె నీ కోపం 
నిస్సహాయల దోచుకొనే దొంగలపై నీ కాపలా 
వేశ్యల బలవంతవు నవ్వులపె ని ఏడ్పు 

నిజమైన _పేమికుల కన్నీటి-పె న్‌ చిరునవ్వు 
మంచికి నీ కుడిచెయ్యి చూపుతూ 

చెడ్డను నీ పాదాలకింద తాొక్కడం-చూస్తున్నాను. 


19 


బహత్ర జకం 


ఆ గొరెల కాపరి యువతి 

అడవి [ప్రాంతాల్లో [ప్రవహించే 

అందాల కొండవాగు ఒడ్డున 

ఆలోచిస్తున్నది ౬క గొ రెలకాపరి వనిత 

భవిష్యత్తు తన కళ్ళముందు నడుస్తున్నట్టు. 

సూర్యా సమయానికి తల నెరిసిపోయిన ఒక ముదునలి 
ఆమెముందు నిల్చొని_ 

నేను ““చరిితను-దేశానికి శాంతి చేకూరుగాక ౯ అన్నాడు 


“ఏం కావాలి చరితా నీ కిప్పుడు? 

ఒకనాడు సస్యశ్యామలంగా వర్టిల్లుతున్న ఈ లోయ : 
ఇలా ఉంది ఈనాడు" ఆంది 

బక్క చిక్కి తన గొరెలను 

' ఎండిపోయే పొలాలను చూపుతూ. 

ఆనాటి సారవంతపు పంటభూ ముల్లో 

ఈనాడు పల్లేరు తీగలు, ఉమ్మెత్త పొదలు వెలిసాయి 
ఆనాడు పచ్చిక బయశళ్ళలో మేసి 

పాల వర్గాన్ని కురిపించిన పశుజాలం 

ఈనాడు ముళ్ళకంచెల్లో మేసి 

గంటెడు పాలైనా ఇవ్వలేకున్నాయి. 

“చరితా సీ ముఖం నాకు చూపించకు 

దేశాన్ని సర్వనాశనం చేసావు 

నీ కూరమైన ఖడ్గాన్ని చూస్తే 

మరణాన్ని _పేమిద్దామనిపి స్తుంది నాకు అంది 

ఆ గొ రెలకాపరి యువతి 


20 


చరిత _ దేశం 


“వెళ్ళు ఈ దేశాన్నివదలి ఏ పశ్చిమ దేశాలకో 

అక్కడ నీకు ఇస్తారు వలసిన౨త నీడ 

దొరుకుతుంది ఆహ్వానం” ఆంది. 

తన ఖడ్గాన్ని ఒరలో దాచుకొని 

పేమ పెల్టుబికే తం:డిలా ఆన్నాడు చరిత ఆమెతో 

“ఓ దేశమా !-నీ కిచ్చినదాన్నే తీసుకున్నాను 

నీ కున్నది నీతోటి దేశాలకు ఇవ్వాలిగా మరి! 

ఆనాడు వర్ధిల్లిన దేశాలన్నీ 

ఈనాడు నీలాగే వాడి, పుష్పించకుండా ఉన్నాయి 

నీవు “శీణించడంి” అనేది నిజంగా అవసరమైన న్నిదావన్ధ 
దానినుండే నీవు పుంజుకుంటావు బలం. 

మరణం ద్యారా తప్ప పుష్పం జనించదు మళ్ళీ 
విడిపోయిన తర్వాత తప్ప (పేమ చిగురించదు ఎన్నడూ” 
ఆంటూ ఆ ముదుసలి ముందుకు నడిచి 
“దగ్గరకురా-కరచాలనం చెయ్యి దేవుడిబిడ్డా” అన్నాడు, 


౧ 


fe CC NOo-\ DN 
వా వా 

కరచాలనం చేని ఆకా ళ్ళి బా 
కన్నీటి తెరలోనుండి ఆతడిని చూస్తూ 
“వెళ్లు, చరితా ఇక నీవు వెళ్లి” అంది. 

వ. య 
““మళ్శీ మనం కలుసుకొనేవరకు శలవు దేశమా?” 
అంటూ మాయమయ్యాడు మెరుపులా చరిత. 
తన గొ|రెల ఇంటివైపు మలుపుకుంటూ 
అనుకున్నది దేశం తనలో 
“మరొక కలయిక ఆంటూ ఉంటుందా అని. 


21 


మనిషి పరిపూర్ణత చెందగలడా ? 

ఆంతులేని అంతరికంగా-_ 

హద్దులులేని సము[దంగా 

భావించిన నాడే మనిషి పొందగలడు పరిపూర్ణత. 


ఆరని అగ్నిగాను _ తీరని వెలుగుగాను 
కదలని గాలిగాను _ హోరుగాలి తుఫానుగాను 
పిడుగుల ఆకాశంగాను = వర్షపూరిత స్వర్గంగాను 
పాడే సెలవరుగాను _ మూలిగే నదముగాను 
శిశిరంలో ఆకురాలిన |మోడుగాను 

వసంతంలో చిగురించిన వనంగాను 

ఎగిసే శిఖరంగాను _ దిగజారే లోయగాను 
సారవంతపు భూమిగాను 

మండే ఎడారిగాను 

ఉన్ననాడే మనిషి పొందగలడు పరిపూర్ణత. 
వీటన్నిటినీ ఆనుభూతిలో పొందగలిగి నప్పటికి 
మనిషి పరివూర్ణితలో సగం పొందిన కర్తే. 


తన ఆశయాన్ని అందుకోవాలంటే 

మనిషి తల్లిపై ఆధారపడ్డ శిశువుగాను 
కుటుంబ కాధ్యతగల తం[డిగాను 

(వేమ (పవాహంలో మునిగిన యువకుడిగాను 
మనిషి గడిచిన కాలంలో సమరం చేసినట్టుగా 


22 


న్యాయానికి నోరు 


తన ఆలయంలో భకుడిగా 

తన జైలులో నిందితుడిగా 

రాతి చీకటి,_పగటి ఆక్టీ లతల మధ్యగా 
అయోమయంగా పాకులాడినట్లుగా 

తన విశ్వాసాల పువ్వుల మధ్య 

తన ఒంటరితనపు ముళ్ళమధ్య బాధపడే సన్యాసిని లాగా_ 
బలహినత కోరల్లో, 

అవసరాల పంజాలో చిక్కిన వేశ్యులా- 
చేతకాని తనానికి, లొంగి పోవడానికి, 
మధ్యన చిక్కిన టబీదవాడిలా, 

ఆశ, అంతరాత్మల మధ్య 

చిక్కుకున్న ధనికుడిలా- 

సాయం సమయ ధూళి, 

ఉషశకిరణాల కాంతి మధ్యనవున్న కవిలా-_ 
అనుభూతి పొందగల మనిషి | 
పొందుతాడు పరిపూర్ణ త్వం 

ఉంటాడు దేవుడి నీడకు నీడగా! 


23 


భనివల ఆగక. 


వ రమానపు తెరవెనుకనుండి విన్నాను 

మానవుడి మం|తాలను _ 

ఆందాల ఆలయంలో ప్రార్థన వినిపించింది 

మనిషి గుండె గంట మోత అనిపించింది 

భవష్యత్తు వెలుపలనుండి చూసాను 

జనసమూహం, “నిజం” అనే ఉదయానికి కాచుకొని 
[పకృతి హృదయాన్ని పూజించడం కనిపించింది ! 
భవిష్యత్‌ నగరంలో 

అజ్ఞానాన్ని ఓడించి, విజ్ఞానాన్ని గెలిపించే 
సూచనలేమీ కనిపించలేదు _ 

అయినా - [పజా జీవిత [ప్రవాహం సాఫీగా సాగుతుంది 
పంట భూములు పాడిపశువులు సమృద్ధిగా ఉండడం 
మనుషుల్లో స్నేహం బలపడడం 

దారిద్ర్యం సన్న గిల్బడం 

దుర్మార్గం కంటికి తారసిల్హక పోవడం 

వైద్యుని ఆవసరం లేకపోవడం _ 


24 


భవిష్యత్తులోకి 


నాకు స్పష్టంగా కనిపించిది. 

భవిష్యత్‌ నగరంలో ఇంకా కనిపించాయి 
పూజారి లేకపోవడం 

ఆంతరాత్మే మహా పూజారి కనుక - 
న్యాయవాదులు లేక పోవడం 

(ప్రకృతే న్యాయవిచారణ చేస్తుంది గనుక - 
ఈ సృష్టికి తానే పునాదినని మానవుడు గమనించండం 
వర్తమానపు గోడ వెనుకనుండి 

రాగల యుగాల రంగస్థలంనుండి 

అందాన్ని పెళ్ళికొడుకుగాను 

ఆత్మను సెళ్ళికూతురుగాను 

జీవితమే మొదటి రాతి వరంగాను - చూశాను, 


25 


నోయభె౨ జుంకున్రు 


ఒక రోగ్యగ సమైన కుక్కను చూసాను 
ఆ ముసలి కుక్కు కళ్ళలో బాధ, అసహాయత 
వెలువడుతున్నాయి. 
ఆ బాధను [గహించి ఓదార్భగలనేమో అని దగ్గరకు వెళ్ళాను. 
నన్ను చూచి భయపడి లేవపోయి మళ్ళీపడి 
నావంక దీనంగా నిస్సహాయతతో చూదింది ఆ కుక్క, 
ఆ చూపుల్లో మానవుడి మాట కంటే, స్రీ కన్నీటి గాథకంటే 
విదితమైన బాష నాకు కనిపించింది 
“ఓ మనిషీ! నీ దుర్మార్గంవల్ల 
నేనిలా రోగిగా పడి ఉన్నాను 
మీరు తన్నే కాలి గాయాలనుండి 
ఈ పాడుపడ్డ ఆలయంలో తలదాచుకున్నాను _ 
దుమ్ము, బూడిద మనిషి హృదయంకంటె 
సున్నితమైనవి కనుక _ 
(ప్రపంచంలో మీ అన్యాయపు పరిపాలన అంతం ఆగుగాక ! 
ఆనాటి నుండి నేటివరకు 
నమ్మక విశ్వాసాలకు మారుపేరుగా 
చేసాను సేవ మనిషికి 
మనిషిని కాపాడాను, మనిషికై తవించాను 
యజమాని రాకకై వేచి ఉన్నాను 
అతడు రాకుంటే ఏడ్చాను. 


26 


నోరులేని జంతువు 


అయినా ఆశించలేదు పంచభశ్యాలు 

వేసిన ఎముక ముక్క-_లతోనే తృ ప్రిపడ్తాను 
ముసలితనం రాగానే _ ఇంటినుండి పార్యదోలాడు మనిషి 
అల్లరి పిల్లల రాళ్ళకు గురిచేసాడు కృతమ్నుడు ! 


కీ మనిషీ! మీరు మనుషులనూ కుక్క-_ల్లాగే చూస్తారు 
యౌవనంలో దేశాన్ని రక్షించి 
మిమ్ము కాపాడిన సీపాయిలను 
వయస్సు మళ్ళగానే మట్టితో నమానంగా నెట్టివేస్తారు - 


ఓ మనిషీ ! మీరు ఆడు దానిని ఆలాగే చూసారు _ 
మిసి మిసి వయసులో ఉన్న ప్పుడు 
ఆమె అందాలన్ని టిసీ దోచుకుంటారు 
ఒడలు సడలగానే వద్దు పొమ్మంటారు 
ముద్దుల కుప్ప అనుకున్న దాన్ని 
మురికి కూపంలో తోసారు” 
ఆంటూ వాపోయింది ఆ నోరులేని జంతువు 
ఆంతా ఆధంచేసుకున్న ట్టుంది 
ఫి యా 
ఆ కుక్కు నా చేతగాని హృదయాన్ని. 


27 


also 


నీవు నా సోదడుడవు 

ఆయినా నాతో చేస్తున్నావు యుద్ధం. 

కీర్తికి పదవికి [పాశలాడే వారిని సంతోషపరచడానికి 
నా దేళంపె దాడి సల్పి 

నన్ను బానిసగా చేస్తావా? 


ల రక్తంతో కీరినీ 
నీ తలి కన్నీటితో ఘనతను 

రా 
కొనే వాళ్ళ కోనం 
వి భా వ్యా బిడ్డలను విడిచి 
పరదేశాల్లో పాణాలు విడవడానికి 
ఎందుకు పూనుకున్నావు ? 


తోటి సోదరులను చంపడం గొప్పా? 

ఆలా ఆయితే 

సోదరులను చంవనవాళ్ళను పూజిద్దాం గుళ్ళు కట్టి. 
కూంబుల పొగలో _పేమికులు 

కలిసి ఆలింగనం చేసుకోగలరా ? 

తుపాకీ మందుగుండ్ర పొగల్టో 

కవి అలబ్రగలడా కవితలు ? 

భయంతో కంపిస్తున్న ర్మాతులలో 

గాయకుడు గొంతుక సవరించి ఆలాపించగలడా? 


ల అతనన వా ఆ 


28 


ఈంనొన్సి పూజు 


దేవుడు ఉన్నాడని వాదించే వారితో ఏకీభవించక 
ఆందమే దేపుడని నిరూపించు. 

ఆందం ముంచు తపస్సు కావించు, 

పాపాలకు పరితవించు. 

నీ హృదయానికి ఆద్దమైన 

స్త్రీని చేరుస్తుంది చేరువకు సౌందర్యం. 

అందం ఉండదు ముఖంలో - 

ఆందం వెలుగు హృదయంలో. 

ఆత్మను ఆకర్షించేది అందం. 

పుచ్చుకోవడాన్ని కాక 

ఇచ్చుకొవడాన్నే పేమించేది అందం, 
అందాన్ని కలిసినప్పుడు 

అంతరంగం లోతుల్లోకి చేతులు చొవ్పించి 

సి హృదయ రంగంలోకి తీసుకున్నట్టు ఉంటుంది. 
సుఖదుఃథాల కలయిక జాన్నత్యమే ఆందం. 
సీవు చూడగలిగే అదృశ్యం 

ఆర్థం చేసుకోగల ఆస్పష్టత 


29 


న్యాయానికినోరు 


వినగలిగే మూగతనం 

నీలో మొదలిడి 

నీ బాహ్య [ప్రపంచంలో అంతమయ్యే 

పవితాతి పవిత మైంది ఆందం. 

అందాన్ని నీ మతంగా భావించు 

ఆందమే నీ దేవతగా పూజించు 

సీ కంటికి కనుపించే దేవుడి సృష్టి అందం ఒక్కటే కనుక! 


:30 


నయా న్‌ు 


పేదరికం వెలువరిస్తుంది 

జీవితంలోని జాన్నత్యాన్ని. 

ధనం విప్పి చూపుతుంది 

ఆందులోని నీచత్యాన్ని. 

దుఃఖం హృదయాన్ని మె తపరుస్తుంది. 
సంతోషం గాయపడ్డ హృదయాన్ని నయంచేస్తుంచి. 


దుఃఖాన్నీ, పేదరికాన్నీ, తొలగిసే 
స్వలాభం, ఆశపోతు తనం తప్ప 

మరేమీ |వాయని ఖాళీ కిలావలకమే 
"అవుతుంది మానవ జీవితం. 


ధనవంతుడు ధనార్జన ఆస క్తితో 
న్యాయాన్ని గూర్చి తెలుసు కోలేడు 
బలవంతుడు తనగొప్పకై [పాకులాడుతూ 
నిజాన్ని (గహించలేడు 

చేదసోదరా! నీవే న్యాయానికి నోరు 
జీవితానికి పు స్తకానివి. 

నిన్ను పాలించే వారికి నీతి మార్గానివి 


సీకు దాది చూపించే వారికి నిజాయితీ సంభానివి, 


31 


G2) 


కోపాగ్ని జ్వాలల నుండి జన్మించింది భూమి. 
హోయలుగా సొగసుగా నడుస్తుంది భూమి 

మట్టిలోని మట్టి నిర్మిస్తుంది భవనాలను సౌధాలను 
నిలుపుతుంది గుళ్ళను గోవురాలను 

రూపొందినుంది పురాణాలను, ధర్మాలను, కాస్తాలను 
అలసిపోతుంది తన నిరంతర నిత్యకృత్యాలతో భూమి 
తన హృదయమండలంలో నుంచి 

వెలికి తీస్తుంది స్వప్నాలను, కల్పనలను, 

అప్పుడు భూమి నే తాలు 

మూసుకుపోతాయి ని|దాభారంతో 

అప్పుడు భూమి మాట్లాడుతుంది భూమితో 


“నేనే గర్భకోళాన్ని-నేనే సమాధిని 
నిరాటంకంగా ఇలాగే సాగుతాను 

సూర్య చందులలా ఆరిపోయి 

బూడిదగా రాలిపోయే వరకూ”? అంటూ, 


32 


కవీ; 


కవీ! 


కవీ! 


కవీ! 


కవీ! 


(3 


బికబ్‌! 


ఈ జీవితానికే సీవు [పాణం 
కఠోర యుగాలనే జయించావు! 


నీ వొక నాడు హృదయాలను పాలించగలవు 
అందువల్ల నీ సామాజ్యానికి హద్దులుండవు! 
కవీ! నీముళ్ళ కిరీటాన్ని పరీక్షించు 

అందులో మొగ్గతొడుగుతున్న 

విజయపుష్పం దాగి ఉంటుంది! 


అర్థంలేని శబ్దాల నినాదానివా సీవు? 
ఆయితే మ్మాతం ఏడుస్తూ నవ్వించే సెలయేరువు 
నవ్విస్తూ ఏడ్చే కొండ ఛరియపు! 


జీవితాన్ని (పకృతి సౌందర్యంలో విలీనం చేయడానికి 

స్వర్గ సంగీతాన్ని [ప్రజలకు అందించడానికి 

సీ చేతుల్లో కవితావీణను దాల్చిన పవిత హృదయుడివా? 
ఆలాఅయితే మా మార్గానికి సీవు వెలిగే దివిటీవి 

మా హృదయాలకు ఆళాజ్యోతివి 


మా న్వప్నాల్లో దివ్య దర్మనానివి! 


నీ ఆత్మ ఎంత పెకి ఎగరగలిగినా 
సీవు సంతోష భరితుడవు కావు 
కన్నీటి రపొల్లో కప్పబడి ఉంటావు! 


33 


పజ్దుకదిదంక 


వివాహం జీవితగద్యం! 

అది క్లోకాలుగాను, సంగిత స్యరాలుగాను మారుతుంది 
_(పేమకోర్మె.. ముసుగును తొలగించి 

హృదయానికీ వెలుగు నిస్తుండి! 

దేవుడిని కలసినంత సంతోషాన్ని సమకూరుస్తుంది. 
రెండు దెవశకుల కలయిక 

మూడువ శ కికి జన్మకారణంఆవుతుంది వివాహం 
ఒంటరి తనాన్ని నశింప చేసే 

రెండు ఆత్మల గాఢమైన కలయిక పెళ్ళి! 

అది గొలుసులో ఒకబంగారు ఉంగరం 

దాని మొదలు చూపులో 

తుది శాశ్యతత్యంలో 

ఉంటుంది పవిత |పకృతిని ఫలింప చేసే 

మచ్చలేని అకాశం నుండి కురిసే నిర్మల వర్షం పెళ్లి 
' ఇద్దరు _పేమీకుల పెళ్ళి కలయిక 

(పేమవృశానికి మొదటి పుష్పపు మొదటిఫలం! 





- విశ్యక్రవిస్థాయికి చేరిన కాలీల్‌ జిబాన్‌ రచన 
prophet (ప్రవక్త) ఇందులోని సారాంశం : అల్‌ 
ముస్తఫా అనే మహనీయుడు (పవ క్ర) ఓర్చలిస్‌ 
అనే నగరంలో పన్నెండు సంవత్సరాలు తన ఓడ 
రాకకై ఎదురుచూస్తూ, గడిపి ఓడరాగానే తన జన్మ 
స్థలానికి తిరుగు ప్రయాణం కట్టినప్పుడు, ఆ 
నగరంలో తాను గడిపిన జీవితాన్ని, పరిచయమైన 
పజలను తలచుకొని విచారిస్తాడు. తమ జీవితాలకు 
వెలుగుచూపిన మహనియుణ్ణి అకస్మాత్తుగా తమను 
విడిచి వెళ్ళవద్దని ఆ నగర పజలు ప్రార్థిస్తారు. ఆ 
“ప్రవక్త తమనువదలి వెళ్ల కతప్పదని తెలిసీ ఆ పుర 
జనులంతా “జననమరణాల మధ్య మానవజీవితాని"' 
గూర్చి మీకు తెలిసింది మాకు తెలుపమనికోరితే, 
ఆయన “(పేమించడం, పెళాడడం” నుండి “మతం 
మరణించడం'' వరకు తన ఉద్బోధగా వాళ్లకు చెప్పిన, 
విషయాలు ఇందులో ఆయా శీర్షికల క్రింద సులభ 
కె లిలో తెనిగించి, పాఠకులకు ఆయన అమూల్య 
ఆదేశాలను అందిస్తున్నాను. 


ప్రమ 


_పేమ పిలుపును ఆనుసరించండి 
ఆశీమార్గం కఠినమైనా సరే. 
_పేమరెక్క_లు విప్పి ఆహ్వానించినపుడు 
చేరండి ఆ నీడలో 

ఆందులో దాగిన కత్తులు తెగినాసరే- 
_పేమ పలికిన పలుకులు నమ్మండి 

ఆశ భం మీకలలను తుడిచి వేసినానరే. 
[పేమ కిరీటం నిన్ను వరించి నక్ష 
బాధలకు కూడాగురిచేస్తుంది. 


కంకులకువలె మనలను తనలోనికి తీసుకొని 
నులివిచేస్తుంది నగ్నం-| పేమ 

పొట్టు నుండి వేరుబేస్తుంది ధాన్యాన్ని 

విసురు తుంది పిండిగా 

వండుతుంది దేవుడికి నై వేద్యంగా 
పవిితాగ్ని పె మనలను (పేమ. 

న్స్‌ హృదయంలోని రహస్యాలను తెలుసుకొని 
నీవు జీవితానికే హృదయం కావాలని 

[మేమ చేస్తుంది ఈ పనులన్నీ - ! 


37 


ప్రవక్త 


కాని భయంతో నీవు 

(పేమనుండి కోరేదిశాంతి, సుఖమే అయితే 
నీ నగ్నతను కప్పుకొని 

[కేమ కవాటందాటి 
యితువులు లేని (పపంచం లోనికి వెళ్ళడం నయం... 
అక్క-డనవ్వవచ్చు, వడ్వవచ్చు- 

[వేమ తనను తప్ప మరేమి ఇవ్వదు 
తనను తప్ప మరేమి పుచ్చుకోదు. 
(పేమకుసొత్తులేదు 

తానాకరి సొత్తుకాదు 

[వేమ సర్వస్వం, సంపూర్ణం కనుక. 


నీవు |పేమించినపుడు 
“దేవుడు నాహృదయంలో ఉన్నాడు” ఆనకూడదు 
“నేను దేవుడి హృదయంలో ఉన్నాను” అనాలి. 

“ సేమను ఒక మార్గాన నడుపుతాను” ఆనుకోవద్దు 
[కేమేనిన్నాక మార్గాన నడిపిస్తుంది నీకు ఆర్హతథఉం టే... 
_పేమకు తనను పరిపూర్ణం చేసుకోవడం తప్ప 
మరోకోర్కెా. లేదు, 


సీవు _పేమించి, కోర్కెలు తీర్చుకోవాలం టే 
ఈ ఆకయాలను ఆదర్శంచేసుకో- 

“సెల యేరు కరిగి (వవహించి 

రాతికి సంగీతాన్ని అందించడం- 

ఆతి మృదుత్వంలోని బాధను (గహించడం- 
(పేమనుగూర్చి. నీ [గహింపుతో గాయపడడం 


పిక 


పేమ 


ఇష్టంతో, సంతోషంగా రక్తం ధారపోయడం- 
ఉదయాన రెక్కలు విప్పిన హృదయంతో లేవడం- 
మరోోపియమైన రోజుకై వందనం చేయడం. 
మధ్యాహ్న వేళ వికాంతి తీసుకొని 

_పేమలోని ఆనందాన్ని మననం చేసుకోవడం. 
సంధ్య వేళకు కృతజ్ఞతతో తలగ ఇల్లు చేరుకోవడం- 
నీవు పేమిస్తున్న. వారికై 

కీ పెదవుల వె పార్థనాగానంతో నిదించడంి” 


వివాహం 


మీరు కలిసి పుట్టారు 

మీరు జీవితాంతం కలిసి ఉండాలి 

మృత్యువు మీ జీవిత శేషాన్ని తుంచే వరకు 
మీరొకటిగా ఉండాలి, 


ఆయితే మీకలయికలో కాళశీలు ఉంచాలి, 
ఆ కాళ్టీల్లో స్వర్గ మారుతాల నృత్యం చేయనివ్యండి. 
ఓకరినొకరు (పేమించండి 

కాని పేమ బంధాన్ని పించుకోకండి. 

మీ ఆత్మల తీరాల మధ్య 

కదలే కడలిగా ఉండనివ్యండి (పేమను. 
ఇద్దరి హృదయ కలకాలను నింపండి 

కాని ఒక దానిలో నుంచే సేవించండి. 
ఒకరికొకరు ఆహారాన్ని ఇచ్చుకోండి 

కాని ఒకరి ఆహారాన్నే భుజించకండి. 
వేరువేరుగా ఉండి కూడా 

ఒకటిగా [మోగే వీణా తంతుల్లా ఉండండి. 
ఇద్దరు కలసి ఆడి, పాడండి. అనుభవించండి 
కాని ఎవరికి వారుగానే ఉండండి. 


40 


వివాహా 6 


ఒకరి హృదయం మరొకరికి ఇచ్చుకోండి 

కాని ఎవరి ఆధిఖ్యంలోకి కాకుండా- 

జీవితపు గుప్పిడి మాతమే మీ హృదయా లను 
చాచుకోగలదు కనుక- 

ఆలయవు స్తంభాల్హా కలసి ఉండండి 

కాని మరీ చేరువకు కాదు 

మర్రిచెట్టు, రావి చెట్టు 

ఈకదాని నీడలో ఒకటి పెరగనట్టు. 


41. 


నంతొవం 


మీ బిడ్డలు మీ బిడ్డలుకారు 

జీవితపు కాంక్షళకే వారు కూతుళ్ళు, కుమాళ్ళు. 

మీ ద్వారా వస్తారు కాని, మీనుండికాదు 

వారు మీదగ్గర పెరిగినా-మీవారు కాదు. 

మీ | సేమనువారికి ఇవ్వవచ్చు కాని 

మీ ఆతోచనలను ఇవ్వలేరు 

వాళ్ళకు తమ ఆలోచనలు ఉన్నవి కనుక. 

వాళ్ళ శరీరాలకు మీరు గూడు చూపించగలరు కాని 
వాళ్ళ ఆత్మలకు గృహం చూప లేరు. 

మీ కలలో కూడా చేరలేని “రేపు” అనే గృహంలో 
వారి అత్మలు నివసిస్తాయి గనుక. 

వాళ్ళలా మీరు ఉండడానికి (పపయత్నించవచ్చు 
కాని-మీలావాళ్ళను చేయడానికి పయత్నించకండి 
జీవితం వెనుకకు నడువదు 

నిన్నటితో ఆగదు కనుక. 

మీరే విల్లులు అయితే 

మీరు వదలిన బాణాలేమీ బిడ్డలు. 


4 


దొమ్రుడం 


నీకు ఉన్నదానిని ఇసే _ ఏమీ ఇవ్యన్లే 

నిన్నే ఇచ్చుకోగలిగితే _ నీవు నిజంగా ఇచ్చిన ట్రై. 

నీకు ఉన్నవి అనేవి ఏమిటి ? 

రేపటికి ఆవసరం ఉంటుందని 

భయంతో సంపాదించి దాచుకున్న వేగా | 

మరి రేపు? 

యాాతికుల వెంట వెళ్ళే కుక్క. ఎముక ముక్కను అతిజా[గ త్రగా 
గుర్తుతెలియని ఎడారి ఇనుక దారిలో 

దాచుకున్నతీరేకదా రేపు అంటే ? 


అవుసరపు భయం ఆంటే ఏమిటి ? 
అవసరమేగా ! 

తీరని దాహం అంటే ఏమిటి? 

బావి నిండుగా ఉన్నప్పుడు దప్పిక భయమేగా ! 


తమకు ఉన్నదానిలో కూడా 

కొందరు ఇస్తారు ఏ కొంచెమో 

అదికూడా తమలో దాగి ఉన్న 

“గొప్ప” అనే ఆళను తీర్చుకోవడానికే ! 
దాంతో అ దానం కూడా అవుతుంది ఆభవి[తం! 


# 


[ప్రవక్త 


కొందరికి ఉండేది ఏ కొంచెమో అయినా 

ఇసారు తమకు ఉన్నదంతా. 

వీరు జీవితంయై, జీవనధార మై నమ్మకం కలవారు. 
వాళ్ళు ధనాగారాలు ఎప్పుడు ఖాలీకావు. 


కొందరు ఇసారు సంతోషంతో 

ఆ సంతోషమే వారికి పారితోషికం - 

కొందరు ఇస్తారు బాధతో 

ఆ బాధే వారికి బంధం -_ 

ఇచ్చేవారిలో మరికొందరు 

ఇవ్వడంలో బాధపడరు 

సంతోషాన్ని ఆశించదు 

గొప్పకు [పాకులాడరు.. 

ఆలాంటివారు తోటలో సంవంగి తన సుగంధాన్ని 
నలువైపులా వెదజల్రినట్టు ఇస్తారు _ 


అడిగినప్పుడు ఇవ్వడం మంచిదే 

అవసరం అర్హంచేసికొని 

ఆడిగించుకోకుండా ఇవ్వడం ఆంతకంకు మంచిది. 
చేతులు చాచి ఇచ్చేవారికి 

తాము కఇవ్వడంకం టే 

పుచ్చుకుండేవారిని వెతకడ మే 

ఎక్కు_వ సంతోషాన్ని కలిగిస్తుంది _ 


నీవు ఇవ్వకుండా "'దాచుకోగలిగేది ఏమైనా ఉందా ? 
నీకు ఉన్నదంతా. ఒకనాడు ఇవ్యవలసిందడే |! 


శ్‌ 


oe వ్వ డుం: 


కాబట్టి ఇప్పుడే ఇవ్వు ఎ 
ఇచ్చే తరుణం నీవే దక్కించుకో ! 
లేకుంటే నీ వారనులకే మిగులుతుంది. అదృష్టం | 


“అర్హుల కే ఇస్తాను” ఆంటావు పలుమార్దు ప్ల 
తోటలో వృశాలు, మందలో పశువులు అలా ఎన్నడు ఆనవు 
తమకు ఉన్న వాటిని ఇవ్వడంవల్రనే అవి జీవిస్తాయి 
ఇవ్వకుంటే వాటికి మరణమే శరణ్యం ! 
పగలు రాతులకు నోచుకున్న [పతి ఒక్కడు 
నీ దానానికి నోదుకోడా ? 
జీవిత మహాసమ్ముదంలో తాగను అర్షుడై నవాడు 
నీ చిన్న విల్చకాలువలో నీటి చుక్కకు అర్హుడుకాడా ? 
దానాన్ని పుచ్చుకోవడం కంచే 

దానిని పుచ్చుకోవడంలో ఉన్న ధైర్యం, బలం, దాతృత్వం 
మరి దేనిలో ఉన్నాయి ? 
మానపుల అర్హతను, గర్వాన్ని విప్పిచూడడానికి నీ వెవడవు * 
నీవు ఇచ్చే పరికరానివే కదా ? 
నిజానికి జీవితం జీవిళానికిస్తుంది. 
“ఇస్తున్నాను” ఆనుకుంటున్న నీవు సాక్షివి మ్మాతమే ! 
పుచ్చుకొనేవాళ్ళారా! 
మీరు “కృతజ్ఞత” అనే కాడిని 
మీ మెడలకు, ఇచ్చేవారి మెడలకు వేసుకోకండి | 
పుచ్చుకొనెదానికి (ప్రాముఖ్యం ఇవ్వడం 
ఇచ్చేవాడి మంచి హృదయాన్ని అనుమానించడమే 


45 


2.:నరప తాప 


గాలి, సువాసన, వెలుగులతో మ్మాతమే నివసించలేవు గనుక 

నీ తిండి రై ఇతర [ప్రాణులను చంపడం 

అప్పుడే పుట్టిన పసికందు పాలను దోచుకోవడం తప్పదు. 

కానీ ఆ చంపడం, దోచుకోవడాలను పూజలుగా భావించు! 

నీవు ఒక జంతువును చంపునపుడు 

నీ ఆత్మలో ఇలా ఆనుకో _ 

“నన్ను చంపే శ క్రివల్ప, నేనూ చంపబడతాను, 
ఉపయోగించుకో బడతాను 

నిన్ను నా చేతిలోకి పంపిన న్యాయమే 

నన్నుకూడా ఇంకో శ _క్రివంతమైన చేతిలో ఉంచుతుంది. 

“సీ రక్తం నారక్తం కూడా 

స్వర్గ వృక్షం వేళ్ళకు తడితప్ప మరేమీ కాదు- 


నీవొక పండును కొరికినప్పుడు 

ఇలా అనుకో నీ హృదయంలో _ 

“సీ వీజాలు నా శరీరంలో నివసించుగాక ! 

నీ “రేపు అనే మొగ్గలు నా హృదయంలో వికసించుగాక ! 
నీ సువాసనే నా శ్వాస 

.మన మిద్దరం కలసి ఆనందిద్దాం బుతువులన్ని టిలో. 


దాక్షవళ్ళను రసానికై కోసినప్పుడు ఇలా అనుకో - 
“నేనూ [దాక్షతోటనే 

నా ఫలాలను మరవేని విండడానికి కోస్తారు. 

కొత్త చాక రసంలాగ 

నేను కాశ్వుత పాతల్లో నిలవ ఉంచబడతాను, 





46 


సని 


పనిచెయ్యడం భూమి ఆత్మతో కలిసి ఉండడమే, 
పనిలేకుండడం బుతువులకు కొ త్రవాళ్ళం కావడం 
జీవిత మార్గంలో తప్పటడుగు వేయడం. 
పని చేసేటప్పుడు క్ష 
స్వర ళ బ్రాలలో గంటలు నిమిషాలు 
నంగీతంగా వెలువడే పిల్లన గోవివి సీవు 
అన్ని తంతులు కలసి పాడుతుంటే 
మూగపోయిన నిశ్శబ్దపు తీగలా ఎలా పడి ఉంటావు నీవు? 
పని కఠిన శాపం అని _ [శమ దురదృష్టం అని 
నూరిపోశారు మనకు 
కాని, పని చేయడం అంటే 
భూమాత కన్న కలలను నిజాలుగా మార్చడమే కాదా ? 
_ గ్రమిస్తున్నప్పుడే నీవు నిజంగా జీవితాన్ని (చేమిస్తున్నావు 
కృషి, పర్మిశమలద్వారా జీవితాన్ని (పేమించడం 
జీవిత రహస్యాలకు చేరువ కావడమే, 


పుట్టుకే నుదుటి వాత అనుకుంటే 
కనుబొమ్మల చెమటే దాన్ని. కడిగివేయగలదు, 
జీవితం చీకటి కోన అని చెప్పి 

నిన్ను సులభంగా నమ్మించుతూ వచ్చారు. 


4] 


మ్మ =! 
నిజంగా జీవితం చీకటి కోనయే 
గ్రమించాలని కుతూహలం ఉన్నప్పుడు తప్ప - 
[పతి కుతూహలం అవుతుంది గుడ్డిది విజ్ఞానం ఉన్నప్పుడు తప్ప- 
పతి విజ్ఞానం దండుగే శ్రమిస్తే తప్ప- 
(పతి [శమా వృధాయే [పేమ ఉంటే తప్ప - 
నీవు (పేమతో శ్రమించి 
నిన్ను ఇతరులతోను 
దైవం తోను బంధించుకోగలిగితే తప్ప- 
(పేమతో పనిచేయడం అంటే ? 
నీ ఆప్తులు ధరించడానికో అన్నట్లు 
సీ హృదయంలోనుండి దారాలు తీసి బట్టను నేయడ మే 
నీ ఆత్మీయులు నివసించడానికో అన్నట్టు 
[ పేమతో ఇంటిని నిర్మించడ మే, 
నీవు ( పేమించినవారు ఫలాన్ని ఆనుభవించడానికి 
మృదుత్వంతో వితనం వేసి సంతోషంతో పంటను నూర్చడ మే. 
అన్నిటికి నీ ఆత్మ విళ్వాసం ఆనే పన్నీరు చిలకడ మె _ 


చలువరాతిని మలిచేవాడు 

భూమి దున్నేవాడికంటే గొప్పా? 

ఇం[ద ధనస్సును బట్ట ప్రై మనిషి పతిరూపంగా నేసేవాడు 
చెప్పులు కువేవాడికం టే ఘనుడా ? 
ఆకాశంలోకి తలనె త్రిన సరిగుడు చెట్టతోను 

నేలపై పాకే గరికపోచలతోను 

సమానంగా మాట్లాడదా గాలి ? 

తన |పేమతో గాలి శబ్తాన్ని తీయని పాటగా మార్చినవాడే 
నిజంగా ఘనుడు కాదా? 


48 


పని 


కళ్ళకు కనిపించే [మేమే కాదా పని !! 
పనిని [కేమతో నిర్వహించలేక 

భారంగా, ఆయివ్షంగా చేచసేపకషంలో 

ఆ పని మానివేసి గుడి ద్వారంముందు కూర్చొని 
సంతోషంగా పనిచేసే వారినుండి 
భిక్షమెత్తుకోవడం మేలు! 

ఆ(కద్దగా ఆన్నం వండితే 

అది అర్థ ఆకలి తీర్చే విషం ఆవుతుంది ! 
విసుగుతో [దాతపళ్ళను మెండితే 

ఆది మధువులో విషమే! 

గానాన్ని | పేమించకుండా కిన్నెరల్హా పాడినా 
'రేయింబవళ్ళ శాలను వినకుండా 

మనిషి చెవుల్లో దూది దోవినశ్రై అవుతుంది. 


49 


ATTA) 


మీ సుఖం, ముసుకు తీసిన దుఃఖమే! 

ఏ నూతినుండి నవ్యు వెలువడుతుందో 

ఆ నూతినే నింపూతాయి కన్నీటి ధారలు - 

మన హృదయంలోకి దుఃఖం ఎంత లోతుగా తొలుచుకుంబే 
ఆంత నుఖాన్నీ, సంతోషాన్నీ నింపుకోగలం ఆందులో |! 


మనం (దాక్షరసం తాగే పాత 

కుమ్మరి ఆమంలో కాల్చినదే కాదా ? 

మన హృదయాన్ని రజ్రింపచే సే వేణువు 
కత్తులతో తొలిది మలిచిన క్యరముక్కే కాదా? 
నీవు సుఖిస్తున్న ప్పుడు 

ని హృదయం లోతుల్లోకి చూ సే 

నీకు దుఃఖాన్ని కలిగించినవే 

ఇప్పుడు సుఖాన్ని ఇన్తున్నాయని తలుసుంది! 
నీవు దుఃఖంలో ఉన్న ప్పుడు 

నీ హృదయంలోనికి చూడు 

నిజంగా నీవు ఒకనాడు ఆనందించినవే 
ఈనాడు నీ దుఃఖానికి కారణ మని తెలుస్తుంది! 


కొందరు దుఃఖంకంటపే సుఖమే గొప్పది ఆంటారు 
అవి రెండు వేరుచేయ వీలుగానివి 


వ0 


ed 


సుఖదుఃఖాలు 


"రెండు కలిసే వసాయి 
ఒకటి నీతో భోజనానికి కూర్చుంటే 
రెండవది నీ పడకపై నిదిసూ ఉంటుంది ! 


నిజంగా నీవు సుఖదుఃఖాల తక్కె.డలా వేలాడుతున్నా వు 
సుఖదుఃఖాలు లేనప్పుడే నీవు నిశ్చలంగా ఉండగలవు. 
తూచినప్పుడే నీ నుఖదుఃఖాల తక్కెడ తట్టలు 

రు 
'చైకి లేసాయి - కిందకి వాలుతాయి. 


51 


జాణ 


నీ విశాల శరీరమే నీ ఇల్లు 

ఎండలో పెరిగి 

రాతి నిశ +బ్బంలో నిదిస్తుంది. 

మీ ఇళ్ళకు వేసిన గొళ్ళాలతో 

మీరు దాచుకుని కాచుకునేదేమిటి ? 

మీ శ కిని వెలువరించే శాంతి మీకు ఉందా ? 
మెదడు శిఖరాలకు నిచ్చెనలై న 

జ్ఞాపకాలు మీకు ఉన్నాయా ? 

చక్కాతోను, రాయితోను కట్టిన 

మీ ఇంటి అందాలనుండి 

పవి|త శిఖరాలకు మీ హృదయాలు చేరగలవా ? 


సుఖం అనే పేరుతో అతిధిగా [ప్రవేశించి 
ఆధిపతిగా మారేదేకాదా మీరు కోరే సుఖం? 

మీ ఇంటి చేతులు పట్టువే అయినా 

దాని హృదయం ఇనుము. 

నిన్ను నిదకు జోకొట్టి 

నీ ర క్తమాంసాల [ప్రాముఖ్యతను హేళన చేస్తుంది. 
నిజంగా ఐశ్వర్యాలపై మోజు 

ఆత్మ గాఢవాంచను ఖూనీచేసి 

స్మశానంలో హేళన చేస్తుంది. 


౨2 


ప్రవక్త 


మే గృహం లంగరు కారాదు 
కావాలి తరచాప కొయ్య ! 
గాయాన్ని కప్పే పొర కారాదు 
'కంటినికాచే రప్పకావాలి ! 


ద్వారంలోనుండి [ప్రవేశించడానికి 
భుజాలు వంచరాదు 

కప్పు తగలకుండా ఉండడానికి 

“తల వంచరాదు 

గోడలు పడతాయని 

“గట్టిగా క్యాసించడం ఆపరాదు ! 
_ుతికినవారికి చచ్చినవారు 

కట్టిన సమాధుల్లో మీరు నివసించరాదు! 


ప ఇల్లు సెద్దదిగాను, ఆందంగాను ఉన్నా 
సీ రహస్యాలను అడ్డలేదు 

సి కోర్కెలను దాచలేదు ! 

.వికాల ఆకాశం నీ కొక మహాసెధం 

దాని ద్వారం వేకువ పొగమంచు 

దాని గవాజాలు రాతి నిశ్శబ్ద గీతాలు! 


53 


ననుట 


తలే 


మీ దుస్తులు మీ అందాన్ని ఎంతో దాసాయి! 
కాని, దాచలేవు మీవికారాన్ని 1! 

దుస్తుల్లో రహస్య స్వాతం |త్యాన్ని కోరినా 
మీకు ఆందులో దొరికేది కళ్ళుము, సంకెళ్ళ | 


జీవితపు శ్వాస సూర్యకిరణాల్లోను 

జీవితపు హసం గాలిలోను ఉంది గనుక 
నూర్యుడిని, గాలిని శరీర చర్మంతో కలువనిసే 
ఎంత బాగుటుంది, బట్టలు అడ్డు లేకుండా |! 


కొందరంటారు 

ఉత్రరదిశ పవనాలే మనకోసం బట్టలు నేస్తాయని $£: 
నిజమ ఆ ఉత్తరపు గాలికి సిగ్గే మగ్గం 

సరి చేయబడిన నరాలే దాని నూలు 

ఒకు పెట్టున అడవి దద్దరిల్రేటట్టు నవ్యుతాయి 

ఆ పవనాలు నేతపూర్తి కాగానే, 


ఆ పరిశభత అనే కన్నుకు 

వినయం అడ్డుడాలు ఆనిమరువకు ఆ పరిశుభత లేనప్పుడు. 
కుళ్లేమెదడుకు సంకెళ్ళు కాదా వినయం ? 

భూమి నీ పాదాలను తాకాలని 

గాలి నీ ముంగురులతో ఆడు కోవాలనీ 

ఆశిసాయని మరచిపోకు. 


కనకం ఈన్తుడం 


భూమాత ఫలితాన్ని ఇస్తుంది నీకు, 

సీ చేతులు నింపుకోవడం తెలుసుకుంచే 

నీకు ఆవసరమంటూ ఉండదు. 

భూమి ఇచ్చిన బహుమతుల మార్చిడిలోనే 

సీకు కాపలసినంత తృప్తి లభిస్తుంది 

ఆ మార్పిడి పేమతో, న్యాయంగా జరగక పోతే 
ఆది కొందరి ఆశకు, 

మరి కొందరి ఆకలికి కారణం అవుతుంది. 


మీరు సంతలో కలిసినప్పుడు 

కృషి చేసే కుమ్మరి, కమ్మరి, సాలీ, శ్రామికులతో 
భూమి అందించిన ఫలితాలను మార్పిడి చేయండి 
కాని కాళీ చేతులతో వచ్చి 

వారి మాటలకు మీశమను అమ్మమనే వారికి 
ఇలా చెప్పండి, 

“మూతో పొలంలోకిరా 

సము[దంలో దిగు 

హలంపట్టు, వలవిసరు 

నేల, సీరు మాకులాగే నీకుకూడా 

కావలసినంత ఫలితాలను ఇసాయి” 


క్‌క్‌ 


పవక 


ఆటలు ఆడేవాళు, పాటలు పాడే వాళ్ళువసే 
వాళ్ళ నేర్పరితనంతో 

ము వస్తువులను మార్చిడి చేయండి 

వారి సంగీతం, నృత్యం, 

ము ఆత్మలకు దుస్తులు, ఆవోరంగనుక'. 
ఆందరికీ ఆన్నం దొరకందే 

భూమాత ఆత్మ కాంతించదు కనుక 

మరు సంతవదలఠి వెళ్ళేలోగా 

ఎవ్వరూ రిక్త హస్తాలతో వెళ్ళకుండా చూడండి. 


56 


(సరం శీక్ష 


నీ ఆత్మ పెడదారి పట్టినప్పుడే 

నీవు నీకూ, ఇతరులకూ అపకారం చేసావు. 

నీలోని పరమాత్మ సముుదం లాంటిది 

ఎన్నటికీ మలినం కాకుండా ఉంటుంది. 

నీ పరమాత్మ సూర్యుడి లాంటిది కూడా 

పురుగుల దారులను ఎరుగదు 

సర్పాల రం|ధాలను ఆన్వేషించదు. 

కాని పరమాత్మ నీలో ఒంటిగాలేదు. 

నీలో ఎంతో భాగం మనిషి _ 

ఇంకా ఎంతో భాగం మనిషికాదు. 

నీలో మనిషి కేకాని 

పరమాత్మకు తెలియదు నేరం _ శిక్షలగూర్చి. 
అనేకసార్లు నీవుకానట్టు, 

నీలో ఎవరో నేరం చేసినట్టు మాట్లాడుతావు. 

నీలో మహాత్ములుకూడా ఎక్కలేనంత ఉన్నత శిఖరాలుఉన్నాయి 
నీచాతి నీచులు దిగలేనంత లోతు లోయలూ ఉన్నాయి. 
వృషానికి తెలియకుండా ఒక్క. ఆకుకూడా ఎండిరాలనట్టు 
తనలో దాగి ఉన్న అంతరాత్మకు తెలియకుండా 

ఎవడూ నేరం చేయలేడు. 

ఊరేగింపు వరుసలా 'మీ ఆంతరాత్మ వై ష పు కలని నడుస్తారు. 
మీరే బాట, మీరే బాటసారులు 


ఖ్‌ శు 


$7 


పవ 


మీలో ఒకరు కిందపడితే 

వెనకనున్న వారికి అడ్డు రాతిగూర్చి హెచ్చరికగానే పడతారు. 
ముందు వెళ్ళేవారి కారణంగా కూడా పడతారు _ 

త్వరగా ముందు నడిచి వెళ్ళగలిగినా 

వారు అడ్డురాతిని తీసివేయలేదు కనుక. 


చంపబడినవాడు తన చావుకు కారణం కాచాజాలడు 
అనడానికి వీల్లేదు 

దోచుకొనబడినవాడు దోపిడికి కారణంకాదు ఆనజాలం _ 
తాము చేయని నేరానికి 

తరచుగా ఆనుభవిస్తారు శిక్షను ఎందరో. 

న్యాయాన్ని ఆన్యాయంనుండి 

మంచిని దుర్మార్గంనుండి వేరుచేయలేం. 

"పత్మీవత” కాదని మీరెవరైనా భార్యను వేలెత్తి చూపితే 
ల హృదయాన్ని ఆత్మను చ క్కెడతో తూచి చూడండి 
మీరు “సత్మీవతులా” అని? 


చెడు వృజున్ని నరికేటప్పుడు దాని వేళ్లను చూడండి 
నిజంగా భూమాత మౌన హృదయంలో 

మంచి వేళ్లు అ చెడ్డ వేళ్లు 

ఫలించేవి = ఫలించనివి కలిసి 

మెలికలు పడివుంటాయి. 

ఏది న్యాయ మో ఎవరు చెప్పగలరు ని 

పెకి: శరీరంలో మంచిగా ఉండి 

ఆత్మలో దొంగగా ఉన్నవాడిపై వమి తీర్పు చెప్పగలవు ? 


ఫ్‌కి 


నేం కిము 


ఇతరుల శదిరాన్ని చంది 

తన ఆత్మను చంపుకున్న వాడికి 

వమి శిషయ విధిసావు ? 

తన చర్యల్లో మోసగాడైనా 

తానే మోసపోయిన వాడివె 

ఎలా నింద మోసపుళటావు 2 

తాము చేసిన నేరంకంమే 

ఎకు్కు-వగా పశ్వాతాపపడినవారదిని 
ఎలా శికిసావు ణి 

ఆన్ని టిసి సరిగా చూడందే 
న్యాయాన్ని ఎలా ఆర్థంచేనుకోగలవు? 
రాతి వంటి తన ఆలు జీవాత్మ 
పగలు వంటి పరమాత్మల మధ్య 
సంధ్య మసకగా నిలచిన వాడూ 
పతన మైమపోయినవాడరా 

౭కే వ్య_కి కాదని ఎలా చెప్పగలం * 
గుడిమూల బిగించిన రాయి 

దాని ఆట్రైడుగున పునాది రాయి కన్న 
ఉన్నతమెంది కాదని ఎలా చెప్పగలం 2 


59 


చట్టాలు 


చట్టాలు తయారు చేయడంలో మీరు ఆనందిసారు 
వాటిని ఉల్టంఘించడంలో మరీ ఆనందిసారుః 
సముదపు తీరాల్లో ఇసుక మేడలు కట్టి 
నవ్వుతూ వాటిని పడగొ ప్రే పసిపిల్రల్లా ! 


జీవితమే రాయిగా, చట్టమే ఉలిగా 

తమకు తోచిన'పే మలుచుకొనే వారి సంగ తేమిటి ? 
నాట్యమాడే వారిని అసహ్యించుకునే కుండివాడి మాటేమిటి 1 
కాడిని పేమించే ఎద్దు మాట? 

తప్పి పోవడమే లక్ష్యంగా ఉన్నజింకల మాటేమిటి ? 
అందరినీ నగ్నులనీ, సిగ్గులేని వారని పేర్తు పెే 
కుబుసం విడువలేని ముసలి [తాచుపాము మాటేమిటి? 
విందుకు ముందుగా విచ్చేసి, కడుపు పట్టకుండా మెక్కి_ 
“*విందులన్నీ సృష్టి విరుద్ధం 

తినేవారందరు చట్టాన్ని ఉల్పంఘించేవారు” 

ఆంటూ వెళ్ళేవారి మాటేమిటి శ 
వీళ్ళంతా కూడా సూర్యరశ్మి ముందు నుంచుంటారు, 
కాని వాళ్ళ వీపులు సూర్యుడి వెపు ఉంచి - 

అని తప్ప మరేం చెప్పగలం ! 

వాళ్ళకు కనపడేది వాళ్ళ నీడలే ? 

వాళ్ళ నీడలే వాళ్ళ చట్టాలు ! 


చటాలు 
దు 


వాళ్ళకు నీడలు పరచడం తప్ప 

| సూర్యుడంటే అర్ధ మేమిటి? 

చట్టాలను గమనించడమం టే 

వంగి తమ నీడలను గు రించడమే కదా? 
కాని నీవు సూర్యుడికి ఎదురుగా నడిస్తే 
ఎటువంటి రూపులు చూడగలవో తెలుసా ? 
గాలికి ఎదురుగా పయనిస్తే 

గాలి నిన్నెట్టా నడివిస్తుందో తెలుసా ? 


ఎవరి చట్టాలు నిన్ను బంధించలేవు 

నీ మెడవై కాడిని 

ఇతరులకు హాని లేకుండా విరచగలిగితే 

ఇతరుల శృంఖాల పె పడకుండా నాట్యమాడగలిగితే 
నీవు భయపడవలసిన చట్టాలు ఏమిటి ? 

ఇతరుల దారిలో పడవేయకుండా 

నీ బట్టలు చించి పారవేస్తే 

నిన్ను [పళ్నించేదెవరు ? 


మీరు ఢంకా శబ్దం ఆపవచ్చు 

వీణా తం[తుల వదులు చేయవచ్చు 

కాని కోకిల కంఠాన్ని ఆపమని కాసించగలరా ? 

మీకై మీరే కావంచుకున్న అన్యాయపు చట్టాలను 
సమ్ముదంలోని నీరంతా. పోసి కడిగినా వ్మభ్రపరచగలరా రి 


61 


నో 


కాధిస్తున్న నియంతకు బానిస కొలువు చేసినట్టు 
మీరు స్వేచ్చను కాడిగా మెడకు వేసుకొని 
కొలువు చేస్తున్నారు. 

బంధాలు లేని పగళ్ళు 

కోర్కెలు, దుఃఖాలు లేని రాతుళ్ళు 
గడపగలిన నాడే 

మీరు నిజమైన స్వేశ్చును అనుభవిస్తారు. 
ఆవగాహన ఉదయించేటప్పుడు 
మీమద్యాహ్న సమయానికి కట్టుకున్న 
గొలుసులను తెంచుకొంటే 

దుఃఖ బంధాల రా తింబవళ్ళను 

ఎలా అధిగమించ గలరు ? 


గొలుసుల లంకెలు ఎండలో మెరిసి 
కళ్ళు మిరిమిట్లు గొలిపినా 
నిజంగా ఈ 'గొలునులో ఒక గట్టి కొలికే మీ స్వేశ్ళ! 


నియంతను గద్దె దించాలంచే 
మీ హృదయంలో కట్టుకున్న 
ఆతని గద్దెను ముందు కూల్చాలి, 


62 


"స్వే చ్చ 


మీ హృదయంలో నియంతృత్యం లేకుంటే 
స్వేశ్చా జీవులను నియంత ఎలా పాలించగలడు ? 
భయం యొక్క... పీఠం 

ఇతురుల చేతుల్లో కాక 

సి హృదయంలోనే ఉంటే 

దాన్ని ఎలా పార తోలగలవు 7 

వీవు కోరినది, భయపడినది 
ఆసహ్వించుకున్నది, నిరంతరం వాంఛించేది 
వెంబడించేది, తప్పించుకునేది _ ఇవన్నీ 
నిన్ను అర్జా లింగనం చేసుకొని 

నీలోనే కదులుతూ ఉంటాయి! 

నిన్ను అంటుకున్న వెలుగు సీడల జంటల్లా 
నిన్ను ఆటుఇటు లాగుతూ ఉంటాయి. 


నీడతగ్గగానే మిగిలిన వెలుగు 

మరో వెలుగుకునీడ అవుతుంది 

ఆలాగే నీస్వేశ్చ తన సంకెళ్ళను తెంచుకోగానే 

మరో గొప్ప 'స్వేశ్చాకు సంకెళ్ళుగా తయారు అవుతుంది! 


63 


హార ను బక నోంబు' 


సీ వాదన, 'తీర్పు, గాఢ వాంఛాలు 

సీ ఆకలితో పోరాడే యుద్దరంగమే, 

నీ ఆత్మ? 

సము[ద యానం చేసేనీ ఆత్మకు 

వాదన చుక్కాని, 

మోవహాం తెరచాప. 

చుక్కాని ఇరిగినా 

తెరచాప చిరిగినా " 

నడి సము[దంలో దారి తప్పడ మో 

నావ నీటిపె నిలిచి పోవడమో జరుగుతుంది. 
ఆయితే నీ ఆంతరాత్మకు 

కాంతినిచేకూర్చా లంటే | 

నీలోని నహజ గుణాలను నీవు | పేమించి 
సన్మార్గంలో నడవ కలిగి ఉండాలి. 

ఒంటిగా పరిపాలించే వివేచన 

నిర్భందించే శక్తి 

తోడులేని మోహం 

తనను తానేకాల్సి నశింపచేసుకునే ఆగ్ని జాల. 


64 


హేతువు _ గాఢవాంఛ 


మోహమంత బాన్నత్యానికి 
వివేకాన్ని ని ఆత్మ కొని పోగలిగి ఉండాలి. 


అకలి, తీర్పు నీ ఇంట విడిదిచేస్‌న ఇరువురు అతిధులు! 
ఇరువురినీ సమానంగా గౌరవించాలి 

ఏ మ్మాతం తేడా చూపినా 

ఇరువురి పేమ విశ్వాసాలను కొల్పోతావు. 


కొండల నడుమ చల్లని నీడల్లో విశమించినపుడు 

పచ్చికబయళ్ళతో [పకాంతాన్ని పంచుకుంటున్న ప్పుడు 

సి హృదయం నిశ్శబ్దంగా | 

“భగవంతుడు వివేకంలో విశమిసాడు” అనాలి. 

తుఫానులు వీచి, పెనుగాలి ఆడవులను కదలించేటపుడు 

ఉరుములు, మెరుపులు ఆకాశపు రాచరీవిని చాటుతున్న వుడు 

సి హృదయం “భగవంతుడు గాఢవాంఛలో కదులుతాడు” 
అనాలి. 

నీవు భగవంతుడి ఆచరణలో శ్వాసవు 

ఆతని ఆడవిలో ఆకువు కనుక. 

నీవుకూడా హేతువులో వి[శశమించి 

గాఢవాంఛలో కదలాలి. 


నీ అవగాహనాశళ కిని కప్పి ఉన్న 

గవ్వ చిట్టడమే నీ బాధ! 

సూర్యరళ్శికై పండులోని గింజ హృదయం పగిలిన ట్రై 
నీవు బాధను తెలుసుకోవాలి, 

నిత్యం సావాత్కరించే జీవిత అద్భుతాలను చూడగలిగితే 
ఆనందంకన్న జ 

నీకు కలిగే బాధ ఆశ్చర్యదాయకం కాదు ౬ 

పంటచేలు బుతువులన్నిటినీ స్వీకరించినట్లు 

హృదయ బుతువులను నీవు భరించాలి. 

చాలావరకు నీ బాధలు నీవు తెచ్చుకున్న వే 

సీలోని వైద్యుడు నీ రోగాన్ని మానడానికి 

ఇచ్చే చేదు మందే ఆ బాధ _ 

సీ పెదవులు మండినా 

వై ద్యుడివె నమ్మకంతో 3 

ప్రశాంత చిత్తంతో సేవించాలి! ఆ జౌవదాన్ని 

ఆ మందు ప్మాత సృష్టికర్త తన పవిత్రమైన కన్నీటితో 
తడిపి తయారుచేసించే కనుక! 


OO —— 0 


66 


కళ్ళు జ్ల్లూనం 


రాతి పగళ్ళ రహస్యాలు 

నీ హృదయానికి తెలుసు. ' 

నీ హృదయసమాచారాన్ని వినడానికి 

నీ చెవులు ఆతృత చెందుతాయి. 

నీ ఆలోచనల్లో తెలిసినదాన్నే 

మాటల్లో [గ్రహించగలవు. 

నీ స్వప్నాల నగ్న శరిరాలను 

నీ చేతులతో తాకగలవు. 

ఆంతర్గతంగా [ప్రవహించే జీవనవాహినిలా 

నీ ఆత్మ కెరటాల్హా లేస్తూ, పాడుతూ సాగాలి సము దంవై పు! 

అనంతమైన అఘా తాల్లో దాగిన 

నిధులను అప్పుడే చూడగలవు నీ కళ్ళు. 

ఆ ఆగోచర నిధులను తూచడానికి తల పెట్టకు. 

ఆత్మ అంతు, హద్దులులేని మహానముదంలాంటిది గనుక! 

సీ (గహణశ క్రిని కాలమానాలతో కొలువకు 

“నేను సత్యాన్ని కనుగొన్నాను” అని ఎప్పుడు అనకు. 
“నేనొక సత్యాన్ని కనుగొన్నాను” ఆని మ్మాతమే అనాలి. 

“ఆత్మ మార్గాన్ని కనుగొన్నాను” అనకు 

“ఆత్మ నడుస్తున్న మార్గాన్ని చూశాను” ఆని చెప్పు 

ఆత్మ ఆన్ని మార్గాలలో నడుస్తుంది కనుకః. 

ఆత్మ ఒక సన్నని, చక్కనిదారిలో నడవదు 

ఒక మొక్కలా పెరగదు, 'తీగలా పాకదు. 

| లెక్క. లేని రెక్కల పద్మంలా వికసిస్తుంది ఆత్మ : 





67 


నే 


మీ తెలివిలోమగత నిదలో దాగినదాన్ని తప్ప 
కొ త్తవిషయాన్ని ఎవరు మీకు తెలియచేయగలరు ? 
గుడి నీడల్లో నడిచే బోధకుడు 

అనుచరులకు తన తెలివిని ఇవ్వడు 

తన (పేమ విశ్వాసాలను మాతమే అందిసాడు. 
గాయకుడు రాగ, తాళ, లయ విన్వాసాలను 
వినిపించగలవాడే కాని 

వాటిని ఆకట్టుకొనే చెవినిగాని, 

[ప్రతిధ్వనించే కంఠాన్ని గాని 

మీకు ఇవ్వలేడు. 

నిజమైన బోధకుడు 

తన జ్ఞాన కే తంలోనికిగాక . 

నీ మనో[పాంగణానికి దారి చూవిసాడు క 

తమ ఊహల రెక్కు.లను 

ఇతరులకు ఎరువు ఇవ్వలేరుకనుక:ః 


సుం 


“స్నేహితుడు ఆంటే 

మన “ఆవసరాలకు జవాబు” అని ఆర్థం. 

(పేమతో విత్తి, ధన్యవాదాలతో నూర్చే కేతం స్నేహం. 
అతడు నీకు అండ, ఆదరణ 

ఆకలితో చేరి కాంతిని పొందుతావు కనుక. 


స్నేహితుడు తన హృదయాన్ని విప్పి మాట్టాడినప్పుడు 
“లేదు” అనే భయం మనకు రాదు. 

మనంకూడ “ఆవును” అనేదాన్ని దాచం. 

మాటలతో పనిలేకుండానే 

స్మేహితంలో అన్ని కోర్కెలు ఆలోచనలు, 

మౌనంగా పంచుకుంటాం,. 


ఎక్కే_వాడికి కిందనుండి పర్వత శిఖరం కనుపించేలాగే 
మి(తుడిలో నీవు |పేమించేది 

స్పష్టంగా ఆతను లేనప్పుడు కనిపిస్తుంది - 
అందువల్ల ఆతని వియోగానికి నీవు విచారించకు. 


ఆత్మ లోతుల్లోకి పోవడం తప్ప 
న్నేవహంలో మరివలా భాపేక్ష' ఉండరాదు. 

[యేమను కాక మరి దేన్నోకోరే స్నేహం 
స్వలాభాలకు విసిరే వల అవుతుంది! 

నీలోని మంచిని స్నేహితుడికి అందించు, 

స్నేహం కాదు సమయాన్ని చంపడానికి 

ఆది సమయాన్ని సజీవం చేయడానికే! 

స్నేహితుడు మన అవసరాలను నింపాలి 

కాని మన కాళీలను కాదు! . 

స్నేహపు మాధుర్యంలో నవ్వుల పువ్వులు విరియాలి 
సంతోష పరిమళాలు పంచుకోవాలి! 


మూట్లూకకం 


ఆలోచనలతో నంబంధం తెగినప్పుడే మాట్లాడుతాం 
హృదయంలోని ఒంటరితనంలో నివసించలేనప్పుడే 
పెదవులపై నివసిసాం- 

శబ్దం ఒక వినోదం, కాలయాపన కనుక, 

మాట్లాడటంలో ఆలోచన సగం ఖూనీ ఆవతుంది. 
ఆలోచన రోదసి పక్షి 

మాటల పంజరంలో రెక్కలు విప్పగలదు కాని ఎగరలేదు 
అనేకులు ఒంటరితనపు భయంతో మాట్లాడటం లర గ లంద, 
ఒంటదితనపు నిశ్శబ్దం 

తమ హృదయాల నగ్నిసత్యాన్ని తెలుపుతుంది 

కొందరు తెలుసుకోకుండా, ఆర్థంచేసుకోకుండా 
ఒకొ,.క్క_ప్పుడు కొన్ని నిజాలు చెపుతారు, 

కొందరిలో నిజం ఉంటుంది కాని మాటల్లో వెలిబుచ్చరు. 
ఆలాంటివారి హృదయపంజరాల్లో 

రాగతాళ విన్యాసాలతో నిశ్శబ్దంగా ఆత్మ నివసిస్తుంది! . 


నీవు మ్మితుని కలిసినప్పుడు 

నీలోని ఆత్మ పెదవులను కదలించనియ్యి 

నాలుకకు దారి చూపనియ్యి 

నీ కంఠంలోని శబ్దాన్ని ఆతని చెవిలోని చెవి లోపలికి పోనియ్యి 
[(దాకరసపు రుచిని తల పోసుకుంటున్నట్టు 

అతని ఆత్మ నీ హృదయ నత్యాన్ని 

తనలో నింపుకుంటుంది 

రంగును మరచినతర్వాత ప్మాతకురూపంలేనట్లు ! 


7 


కదం 


కొలతలేని, కొలవలేని కాలాన్ని నీవు కొలునున్నావు. 
నీ నడవడికను, నీ ఆత్మను కూడా 

గంటలు, బుతువుల| పకారం సర్దుకొని నడివిసావు. 
కాలాన్ని నదిగాచేసి 

గట్టున కూర్చొని [పవాహాన్ని తిలకిసావు 

ఆయినా నీలోని “కాలం లేమి” కి 

జీవితంలోని “కాలరాహిత్యం” తేలుసు! 


నిన్న ఈనాటి జ్ఞాపకమనీ 

రేపు ఈనాటి స్వప్నమనీ తెలుసు. 

1 పేమలాగే కొలవడానికీ, విభజించడానికి 
వీలుకానిదికాదా కాలం * 

ని ఆలోచనలో కాలాన్ని 

యుతువులుగా కొలవాలనుకుంటే 

ఏతి బుతువు మిగతా బుతువులను కౌగిలించాలి- 
జ్ఞాపకాలతో భూతకాలాన్ని 

ఆ పేడతో భవిష్యతును 

ముంచెత్త సీ ఈ రోజును! 


72 


ముంజు ఏడు! 


నీలోని మంచిగూర్చి మాట్టాడ వచ్చు 
చెడ్డనుగూర్చి చెప్పరాదు. 

చెడ్డ అందే ఏమిటి 

ఆకలి దప్పులకు లో నెన మంచితనం కాక? 

_ నిజంగా మంచికి ఆకలివేసినప్పుడు 

చీకటి లోయల్లో కూడా వెతుకుతుంది ఆహారాన్ని. 
అది దప్పిక కొన్నప్పుడు 
చీర్దీవ జలాలనుకూడా (తాగుతుంది! 


నీవు నీతో ఏకంగా ఉన్నప్పుడు నీవు మంచిగా ఉన్నట్టు- 
నీవు నీతో సమైక ్టిం కాకపోయినా నీవు చెడ్డ కాదు. 
పంపకాలుపడిన ఇల్లు వేరుపడిన గృహమేకాని 
దొంగలకొంప కానట్లు- 

చుక్కాని లేని నౌక అపాయకరమైన జలాల్లో 

చారితవ్పి తీరగవచ్చు కాని నేలకు మునగనట్టు. 


చక్‌ 


7 


ప్రవక్త 


నిన్నే సమర్పించుకో (ప్రయత్నిస్తే నీవు మంచివాడవు, 
స్వలాభాన్ని కోరినంతమా[తాన నీవు చెడ్డకాదు. 

నీవు లాభాన్ని కోరినప్పుడు 

భూమిలోనికి చొచ్చుకొని 

రొమ్ములను పీల్చుకొనే వేరువు మ్మాతమె-, 

“నాలాగే పండి అందరికి ఆనందాన్ని పంచి పెట్టు" అని 
ఫలం వేరుకు చెప్పగలదా ? 

వేరుకు వుచ్చుకోవడంలాగే 

పండుకు ఇవ్వడం ఆవసరం కనుక .__ | 


వాక్కులో చైతన్యం ఉన్నప్పుడు సీవు మంచివాడవు 
నాలుక ఆర్థంలేకుండా వదరున ప్పుడు 
నిదించినా నీవుకాదు చెడ్డనాడవు, 


నీ గమ్యానికి ధైర్యంగా అడుగులు వేస్తే నీవు మంచివాడవు. 
సీవు కుంటుతూ వెళ్ళినా కాదు చెడ్డవాడవు. 
కుంటేవాళ్ళుకూడా వెనుకకు వెళ్ళరు కనుక _ 

కాని మీలో బలవంతులు, వేగంగా నడిచేవాళ్ళు 
కుంటివాళ్ళముందు, దయచూపిసూ కుంటిగా నడవకండి ! 


అనేకవిధాలుగా మీరు మంచివాళ్ళు 

కాని మీరు మంచి కానంతమా[తాన చెడ్డకాదు _ 

మీరు సోమరితనంగా తారాడడం మ్మాతమే ! 

జింకలు తాబేశ్ళుకు వేగాన్ని నేర్పలేకపోవడం విచారకరం * 
స్థూలమైన ఆత్మను కోరడంలో ఉంది నీ మంచి 

ఆ కోరిక మీ అందరిలో ఉంది 

ఆయితే కొందరిలో ఆ కోరిక గిరుల రహస్యాలను, 


a 


మంచి చెడు 


తరుల నంగీతాలను మహాసము[దంలోకి 

అతివేగంగా తనతో చేర్చుకొని [ప్రవహించే కొండవాగు. 
కొందరిలో అది సమతల భూమివై పారుతూ 

వంకర టింకరలతో తీరాన్నిచేరే విల్చకాలువ. 

ఎక్కువ కోరేవారు 
“మీరెందుకింత నిదానంగా పడుతూ లేస్తూ నడుస్తున్నారు” 
అని తక్కువ కోరేవారిని అడగకండి. 

నిజంగా మంచివారు నగ్నంగా ఉన్నవారిని 

“మీ దుస్తులేవి*: అని అడగరు! 

గూడులేని వారిని “మీగృహమేది” అని [పక్నించరు! 





పకన 


ఆపదల్లో అవసరాల్లో ఉన్నప్పుడే (పార్ధిస్తారు మీరు 
ఐశ్వర్యాలను అను భవించేటప్పుడూ 

సంతోషసమయా ల్లోకూడా ప్రార్థించే దెన్నడో |! 
(పార్థన అంటే, నీ ఆత్మను విశాలపరచడమే కాదా? 
చీకటిని నీ సుఖాని కై రోదసిలో కుమ్మరిస్తే 

నీ నంతోషానికి నీ హృదయ ఊషన్సును దొ ర్రించాలి 
నీ ఆత్మ [ప్రార్ధనకు పిలిచినప్పుడు 

ఏడ్పు తప్పకపొతే 

నీవు నవ్వేవరకు ములుకోలుతో పొడవాలి: 


ఎన్నడు కలవని వారిని నీవు ప్రార్ధించే సమయంలో తప్ప 
మరెప్పుడు కలవగలవు ? 

అట్టి సత్సంగానికే ఆలయానికి వెళ్ళాలి, 

అడగడానికి వెళ్ళితే నీకు లభించదు 

లొంగడానికి వెళ్ళితే జయింపలేవు. 

నీవు ఇతరులనుండి మంచిని ఆడుక్కోడాని కే వెళ్ళినా 
వినేవారుండరు 

అందుకని ఆలయంలో అదృశ్యంగా [ప్రవేశిస్తే చాలు. 


76 


[ప్రార్థన 


మాటలతో ఎలా ప్రార్థించాలో నీకు నేర్పలేను 

నీ పెదవులద్వారా పలికినప్పుడు తప్ప 

దేవుడు ని మాటలు వినడు. 

తరుల, గిరుల, సాగరాల (పార్ధనలను నీకు నేర్పడం వీలుకాదు. 
కొండల్లో, అడవుల్లో, సము. దాల్లో జనించిన నీవు 

వాటి (పార్థనలను నీ హృదయంతో దర్శించగలవు. 
నిశ్చలర్మాతిలో వింటే వాటి నిశ్శబ్దపు పలుకులు 

ఇలా వినిపిసాయి - 

“ఓ దేవా రెక్కలు తొడిగిన మా ఆత్మ స్వరూపానివి నువ్వు 
నువ్వు మాలో ఉండడమే మా ఉనికి 

మా గుండెల్లో నీవు ఉండి తెలిపేదే మా కోర్కె: 


మాలో నీ _పీరేపణే నీవై న రా|తింబవళ్ళను 
మావిగా మారుస్తున్న ది. 

నిన్ను ఏమి ఇవ్యమని కోరగలము? 

మా కోర్కెలు నీ కెన్నడో తెలుసు, 

నీవే మా ఆవసరం _ 

నిన్ను నీవు మాకు వూ ర్తిగా ఇచ్చుకోవడంలోనే 
మా కోర్కె_లన్నీ తీరుసున్నావు!” 


సంతానం 


సంతోషం స్వాతంత్యగీతం: 

కాని అదే స్వాతం[త్యం కాదు 

అది నీ కోర్కెలు పుష్పించడం 

కొని ఆదే వాటి ఫలంకాదు _ 

ఆది శిఖరాలను పిలిచేలోతు 

కాని అదిలోతు ఎత్తులు కాదు - 

ఆది పంజరం నుండి ఎగిరే పక్షి 

కాని రోదసి దానిని ఆవరించలేదు - 

ఆహో ! నిజంగా సంతోషం స్వాతంత్య గీతమే | 


మీరు హృదయ పూర్వకంగా గానం చేయగలరని ఆశిస్తాను 
కాని పొడడంలో మీ హృదయాన్ని పోగొట్టుకో వద్దు. 
అదే సర్వస్వ అయినట్టు యువతరం సౌఖ్యాన్ని ఆశిస్తోంది 
దానికి వారిని విమర్శించడం 

వారిపై తీర్పు చెప్పడం న్యాయమా? 

నేను వారిపై కోపించను, తీర్పు చెప్పను 

వారినే వెతికి తెలుసు కోమంటాను : 

నేలలో వేళ్ళ కొర కె తవ్వుతూ 

కాణాచినికనుగొన్న కథవినలేదా ! 

తాగి చేసిన తప్పుల్హాగ, సౌఖ్యాలను విచారంతో 

జ్ఞాపకం చేసుకుంటారు మీ పెద్దలు కొందరు, 


78 


సంతోషం 


అయితే పశ్చాతాపం మెదడుకు మబ్బులు కప్పడమే కాని 
దాన్ని మందలించడం కాదు 

పంటను, నూర్చుకున్నట్టు 

'సౌభ్యాలనుకృతజ్ఞతో జ్ఞాపకం చేసుకోవాలి! 


కోర్కెలను వదలు కోవడమే సౌఖ్యం ! 

ఆత్మను ఎవరు గాయపరచ గలరు ? 

చకోరపక్ని రాతి నిశ్శబ్దాన్ని గాయపరచ గలదా + 
మిణుగురుపురుగు నత[తాలను నొప్పించ గలదా * 

పొగ గాని మంటగాని గాలికి బరువా ! 
సౌఖ్యాలను విడనాడడంవల్ల 

నీ హృదయాంత రాళంలో కోర్కెలను కుప్ప వేస్తున్నావు! 
వీ శరీరం ఆత్మకు. వీణ లాంటిది ! 

అందులో నుండి తీయని సంగీతాన్నో 

అర్ధంలేని శక్తాలనో పలికించడం నీ వంతు! 


సౌఖ్యాల్లో ఏది మంచిదో, 

ఏది చెడ్డదో ఎలా తెలుసు కోవడం ? 

పొలాల్లోకి పూదోటల్లోకి వెళ్లి చూడు తెలుస్తుంది - 
తేనెను” పోగు చేయడం తేనెటీగకు సంతోషమనీ . రై 
తేనెను తీనుకోనివ్వడంపుష్పానికి సంతోషమని _ 
తేనెటీగకు పుష్పం జీవన ధార ఆనీ 

పుష్పానికి తేనెటీగ పేమ దూతఅసీ 

పుష్పానికి తేనెటీగకూ 

సంతోషాన్ని ఇవ్వడమూ వుచ్చుకోవడమూ. 
అవసరం, ఆనందం అనీ! | 

మీ సుఖసంతోషాల్లొ ప్పష్పాలు, తేనెటిగల్లా ప | 


రాపాక మిరు 


79 


తఈంనం 


బాధ పడ్డవారు, ఆసంతృ ప్తిని పొందినవారు 
అందాన్ని “దయ, నమత” ఆంటారు. 

యువ మాతృమూర్తి సిగ్గుతో వంగి నడిచినట్టు 
నడుస్తుంది అందం మనమధ్య ! 

“అందం బలమైంది భయంకర మైంది” 

అంటారు మోహాంధులు. 

తుఫానులో నేలను ఆకాశాన్ని ఊగిస్తుంది అందం! 


అలసినవాళ్లు ఆంటారు 

“అందం మన ఆత్మతో మెల్లగా గొణుగుతుంది”, అని. 
“అందం కొండల్లో కేకలు వేయడాన్ని విన్నాం” 
అంటారు విశ్రాంతి లేని వాళ్ళు- 


పగటి వేళపని చేసేవాళ్ళు. 

“పొద్దు కుంకు కిటికి నుండి 

ఆందం భూమిపై వంగి చూడడాన్ని చూళాం” ఆంటారు. 
“తెల్లవారు రూమున తూర్పు నుండి ఆందం ఉదయిస్తుంది” 
ఆంటారు రాతి కాపరులు. 

“ఆందం గీష్మబుతువులోవస్తుంది” అంటారు 

చలికాలంలో మంచు |ప్రాంతంవాళ్ళు. - 


80 


అ౦దం౦ం 


““ఆందం శిశిరంలో రాలే ఆకులతో, 
వసంతంలో వేసే చిగుళ్ళతో నాట్యంచేన్తూ 
కొప్పులో మంచు పువ్వులు 

ముడుచుకుని రావడం చూశాం” ఆంటారు, 
వేసవిలో పంట నూర్చేవాళ్ళు. 


“ఆందం అవసరంకాదు = ఆనంద స్పదనం!". 

ఆది దప్పికకొన్న కంఠంకాదు _ పొంగిన హృదయం | 

చాచిన రి క్త్రహ సంకాదు _ పరవశమైన అత్మ! 

సివు చూసే నీడకాదు - కళ్ళు మూసుకున్నా కనిపించే రూపం ! 
సీవు వినేపాటకాదు - చెవులు మూసుకున్నా వినిపించే గీతం ! 
ఆందం ఆకాశంలో ఎగిరే దేవదూతల సమూహం 1! = 

అది నిరంతరం పుష్పించే ఉద్యానవనం ! 

మేలిమి ముసుగునుతొలగించి తన పవి తముఖాన్ని చూపిన ప్పుడు - 
అయితే నీవే జీవితం - నీవే ముసుగు. 

అద్దంలో తనను తాను చూచూకునే శాశథ్యతత మే అందం! 
ఆయితే శాశ్వతత్వం అద్ధం సివే 11 


81 


మతం 


మతం అంటే మన చేతలూ, ఆలోచనలేకాదా? 
నమ్మకాన్ని చేతలను, ఎవరు వేరుచేయగలరు ? 
“ఇది దేవుడికి - ఇది నాకు” అనీ 

“ఇది ఆత్మకు, ఇది శరీరానికి” అనీ 

ఎవరు కాలాన్ని విభజించగలరు ? 

నీ కాలమంతా రోదసిలో, ఒక ఆత్మనుండి మరొక ఆత్మకు 
రెపరెపలాడే రెక్కలేకదా ? 

నీతిని తమ ఉత్తమ దుస్తులుగా ధరించేవాళ్ళు 
నగ్నంగా ఉండడమే నయం ! 

గాలి వెలుగు వాళ్ళ చర్మాల్లో రం|ధాలు వేయలేవు 
. తన నడవడికను నీతినియమావళితో వివ్పిచెప్పేవాడు 
తన ఆత్మ అనే కోకిలను పంజరంలో బంధిస్తాడు! 
ఉత్తమ స్వాతంత్య గీతం 

కటకటాల వెనుకనుండి వెలువడగలదా ! 


82 


మతం 


“క్రి నిత్యజీవిత మె కీ ఆలయం! నీ మతం! 
ఆందులో [పవేశించినప్పుడు 

సీ ఆవసరానికి, ఆనందానికి కావలసిన 
.పరికరాలన్నిటినీ నీతో తీనుకవెక్ళు = 

నీ పగటి కలల్రోకూడా జయాపజయాలకు 
'ఆఅతీతుడవు కాలేవు గనుక 


దేవుడిని తెలుసుకున్నా 

సమస్యల పరిష్కారానికి [ప్రయత్నించకు 

నీ చుటూ చూస్తే 

న్‌ పిల్లలతోనే ఆడుకుంటూ ఉంటాడు దేవుడు! 
ఆకాశంలో చూసే 

మేఘాల్లో నడుస్తూ 

మెరుపులో చేతులు చాస్తూ 

వర్షంలో దిగుతూ ఉంటాడు దేవుడు ! 
చెట్లల్లో చేతులు ఆడిస్తూ 

వువ్వుల్లో నవ్యుతూ ఉంటాడు దేవుడు ! 


83 


భాన్ర 


జీవిత హృదయాంతరాళంలో వెతకందే 

ఎలా కనుక్కగలవు జీవిత రహస్యాన్ని ? 

చీకటిలోనే చూడగలిగే గుడ్డగూబ 

వెలుతురులోని మాయను తెలునుకోలేనట్లు 

నీ జీవిత హృదయంలో వెతకందే 

మృత్యురహస్యం ఎలా తెలుసుకోగలవు * 

నదీ. నము[దంలాగే 

(బతుకూ, చావు ఒకటే! 

రాజు గొ రెలకాపరిని గౌరవించడానికి హస్తం ఎత్తగా 

అతడు వణికినబ్లే చావుగూర్చి నీ[భయం ! 

గాలిలో నగ్నంగా నిలవడం 

సూర్యుడి కిరణాలలో కరిగిపోవడం - తప్ప 

చావడమం టే ఏమిటి ? 

దేవుణ్ణి కనుగొనడానికి వ్మిశాంతిలేని అలలనుండి 

కాాసను విడివించడం తప్ప 

క్వాస ఆగడమంటే ఏమిటి ? | 

నిశ్శబ్దపు సీరు తాగినప్పుడే నీవు నిజంగా పాడగలవు 

కొండ శిఖరం చేరినప్పుడే నీవు నిజంగా ఎక్కడం [పారంభిస్తావు 
సీ అంగాలు మట్టిలో కలసినప్పుడే నీవు నిజంగా నాట్యంచేసావు 


84 





కాలీల్‌ జ్మిబాన్‌ అనేక రచనల్లో (ప్రపంచాన్నీ 
గూర్చి తాను వర్ణించిన ఆణిముత్యాల్హాంటి భావాలను, 
ఏర్చి కూర్చి, “చీకటిలో దీపం” అనే శీర్షిక కింద 
తెలుగు పాఠకులకు అందిస్తున్నాను, ఇందులో పొందు 
పరచిన ఆయన భావాలు, విశ్వసత్యాలు, విశ్వ 
వాజ్మయంలో మరవలేని మాణిక్యతోరణాలు. [పతి 
మనిషి చదివి ఆనందించి ఆచరించవలసిన శాశ్వత 
సత్య సూక్తులు. 


ధనం 


ధనం 


ధనం 


హేతువు చీకటిలో దీపం! 
కోపం వెలుగులో చీకటి! 


ధాలు తాకని 


జనం 


ఆబద్ధపు _సేమకు పునాది 
అసత్యమైన వెలుగుకు (గీష్మం ధనం 
ముసలితనపు నిరాశ ధనం 
విషపూరితమైన దిగుడు బావి ధనం 
తంతుల వాద్యం 

సరిగా మోగించ లేకపోతే 

అపశుతులే వినివిసాాయి! 
_పేమలాంటేది 

దాచుకున్న వారిని మెల్లగా చంపుతుంది 
దానిని పంచిన వారికి జీవాన్ని ఇస్తుంది! 


6 0 ౦ 


భా 


తలి సర్వస్వం శ 
ష్‌, 
దుఃఖంలో ఆమె మనకు ఓదార్పు 
కష్టాల్లో ఆమె మనకు ఆశ 
శకి లేనప్పుడు ఆమె మనకు బలం 
పేమకు, దయకు, "క్షమాపణకు ఆమె మూలం 
తల్లిని కోల్పోయినవాడు 
తన రక్షణనే పోగొట్టు కున్నవాడు! 


87 


తఊోవాకు న్రక్షికొ వపథదెనకళా/ 
కళ చిత్రకారుడి ఊహకు 
[ పేకుకుడి దృష్టికి 
వంతెనగా ఉండే సందేశచమే! 
ఆందుకే తన ఊహలను 
విచ్చలవిడిగా చరించకుండా 
తనకళా రచనతో వేయాలి కళ్ళం 
లేకుంటే కళ అవుతుంది నిరుపయోగం. 
దేవుడు మనిషిని సృష్షించాడా 
లేక నిజంగా మనిషే దేవు డిని సృష్టించాడా? 
ఊహా తప్ప-సృష్టి అంటే మరేమిటి? 
ఊహకు సన్నిపాతమైన కల్పన కళ 
జీవితమే కళ! 


ముదం 2తన్షం / 


(పపంచ ఇహపర సౌఖ్యాలు రిక స్వప్నం లాంటివే! 
మానవ శరీరంలో ఆత్మ బీజం 

మరణ దినం చైతన్య దినమే! 

ఆదే పునః సృష్టి సమయం!!! 

మనిషికి మరణం అంతమేకాని, 

ఆత్మకు మరణం పారంభం! 

ఆది జీవిత విజయం | 

మరణం స్పర్శను తొలగిస్తుంది కాని 

జ్ఞానాన్ని కాదు! 


88 


చీకటిలో దీపం 


జచనవ్చడౌయునం! 


దేవుడనే పేరుతో 

మనిషి తనను తానే ఆరాధించుకుంటాడు ! 
దేవుడేమనం -_ మనమే దేవుడు! 

డేవుడిని గూర్చి కథ లెన్నో వల్లించే బదులు 
తోటిమూనవుడిని పలకరించి ఆర్థంచేసుకుం దే 
దేవుడిని పార్ధించినశ్తై! 

మనుషులు దేవుడి శ్వాన, సువాసనలు కాదా? 
ఆకులు, పువ్వులు, పండ్లు కాదా దేవుడు? 


Ga లా బందా 


దగ మహ్ఞాి। 
ఆరోగ్యం కంకే ఆనారోగ్యమే మంచిది 
అనిపిస్తుంది ఒకొ్ఫ్క_క,- ప్పుడు! 
ఊబ్బులో కాంతిని పొందుతారు కనుక ! 
రోగికి సభలు, సమావేకాలతో పనిలేదు. 
విందులు, వినోదాలు, విన్నపాలు 
ఆధికపసంగం, "చలిఫోను బాధలు ఉండవు! 
కళ్ళుమూసుకొని ఆలోచనలో మునిగితే 
ఆకాశంలో, స్వర్గంలో తేలి ఆడినట్టు ఉంటుంది! 
అందుకే రోగి మవిభోగి !! 


89 


న్యాయానికినోరు 


నీకష్టాలను దాచుకోగలిగితే 
ఆకాశం విరిగి పడినా 
సము[దం ఘాషించినా 
లేదు నీకు భయం 


౧-౦-౧ 
ఆఅశటోతు ధనికుడి ముందు పేదవాడు 
చేదవాడిని _ైపేమిసాను 
ఆతడు బలవంతుడి ముందు బలహేనుడు కనుక! 
ఆందుకే పేదవాడిని కుదారుపాడు 
అతనికై కన్నీరు విడుసాను 
న్యాయం అతడిని కాగిలించుకోవాలని కోరుతాను. 
కూదించివేధించె వారి బారి నుండి 
ఆతడిని తప్పిస్తూ వారిని ఇమిస్తూ 
అతడిని ఓదార్చాలని చూస్తాను ! 


౧-౦-౦ 
సృంత గణామృతనావికి కారణం స్వలాథం 


ఆది తగల ఉత్పత్తికి కారణం 

తెగలు కల్పిసాయి ఆధిక్యత 

ఆధిక్యత నిరసనకు, దాశ్యానికి తీస్తుంది జారి! 
0-6-౦ 

హాతువు_విద్య, శరీధం-ఆత్య లాంటివి 

విద్యలేని హొతువు సాగుచెయని భూమిలాంటిది 

నియంతలు దోచుకోలేని ధనం విద్య ఒక్క కు శి 


౧-౮౦-౦౧ 
ఆందంలేదు హృదయంలో 
ఆందం హృదయంలో వెలుగు 


O-0-0 


90 


చీకటిలో దీపం 


దేహం-ఆత్మలాగ 
పుష్పం-సుగంధం ఒకటే 
పూవు ఎండి రాలగానే, సుగంధం వీడినట్టు 
దేహం  క్రశించగా నే ఆక్మ వేరౌతుంది 
గుడ్డివాడు వాసననే కాని ఆకారం లేదు అనుకుంటాడు పుష్పానికి 
వాసన చూడలేనివాడు ఆకారం తప్ప 
ఇతరం లేదనుకుంటాడు పుష్పానికి! 
O=0-=0౦ 


మానవ జీవతం 

సమ్ముదపు ఆలలపె తేలే నురుగు లాంటిది ! 

గాలివీచగానే నురుగు మాయమై 

ఆసలు లేనట్టై ఆనిపిసుంది. 

ఆలాగే మన ఈం. ఆర్చేస్తుంది చావు! 
0-౦-౦ 

[పాణం-మొదలు గరర్భలోగాని 

దాని తుది సమాధి లోగాని ఉండదు. 

మధ్యస్థ జీవితాల్లో వెలుగుతుంది [పాణం 

జీవిత [ప్రమాణం కాశ త జీవితంలో ఒక శణమే |! 
0-౦-౦ 

నేటి నగరాలు సంపదాయానికి కట్టుబడి ఉన్నాయి 

అందులో నిపసించే పౌరుల ఆత్మలు కుళ్ళు వట్టాయి 

వారి ఆలోచనలు పాతవి, ఆరిగిపోయినవి 

ఆశ్చర్యం! 

నగరాల్లో కుళ్ళి పోయేవి గర్విస్తాయి! 

అరిగిపోయేవి తలెత్తుకు తిరుగుతాయి! 


O=0=0 


91 


న్యాయానికి నోరు 


వదరుబోతు తనం కాదు విజ్ఞానం! 
మౌనం కాదు అజ్ఞానం! 


౧-౦-౦ 
ఖూనీకోరుల్లో ఎన్నడూ ఖూనీ చెయ్యని వాళ్ళు 
దొంగల్లో ఎన్నడూ దొంగలించని వాళ్ళు 
ఆసత్యవాదుల్లో ఎన్నడూ అబదమాడని వాళ్ళు 

స ధి 
ఉన్నారు ఎందరో లోకంలో! 

౧-౦-౦ 
బుతువుల సహాయం లేకుండా 
“మెరిగి పుషమ్చించేది [పేమ పుష్పం ఒక్కా లే! 

౧-౦-౦ 


మధువు రంగు కరొపించనిదే 
పాత ఆకర్షించదు ' పెదవులను | 
ఆలాగే_ఎంతో చక్కని మోమైనా 
హృదయంలో దాగిన భావాలను 
(పతిబింబంచనిదే 


కాజాలదు ఆకర్షణీయం ఆముఖం! 
0-0-0 
గ్లాసులో కనిపించేది [దవం 
[దవంలో దాగి ఉండేది సారామత్తు- 
ఆలాగే సీ జబ్బే వీ కాషధం! 


6-0-0 


ధనవంతులు బంగారాన్ని ఆర్షినూ గడిపే జీవితం 
సమాధిలో పురుగు జీవితం లాంటిది ! 

ఆది భయానికి చిహ్నం. 

శుంగారం జంగారు సంపాదనకు 

తర్వాత విశాంతి, తీరిక లేమికి 

ఆటు తర్వాత కృశింప చేసే సంక్షోభానికి తీస్తుంది దారి! 


92 


చీకటిలో దీపం 


కష్టాలను, అవరోధాలను ఎదుర్కోవడం 
ముక్కుమూసుకొని మూలకూర్చోవడం కంటే (ప్రశంసనీయం! 
చీకటి బిలంలో నివసించే వురుగుకన్నా 
చచ్చేంత వరకు [పమిదకొోడి చుట్టూతిరిగే కీటకం 
ఎంతో (ప్రశంసనీయం | 
-0-౦- 
కఠోరమైన బాధ అనుభవించినా అది కాదు నరకం 
ఉంటుంది కూన్యహృదయంలో నరకం! 
ఆశించడం ఒక జాడ్యం 
ఆలాగే ధనం, పదవి, కీర్తి, ఉనికి ! 
-0-0- 
సువాసన చూచాయగా కూడా వెదజుల్ల కుండా 
నశించే పుష్పాలు ఉన్నాయిఎన్నో! 
ఒక్క- నీటి బిందుపునై నా వర్షించకుండా 
ఆకాశంలో గుమిగూడే గ్మోడాలు మబ్బులు ఎన్నో! 
-౦-౦- 
అందం ఆత్మను ఆకర్షించెది 
(యేమించేది, త్యాగం చేసేదే కాని 
(పతిఫలాన్ని ఆశించేది కాదు! 
_౦-౧- 
నిజంగా ఉనికి లేనిదాన్ని _ 
చూడడానికి, వినడాకి. నెలునుకొవడానికి వీలుకాదు! 


పొతను మెరుగు పర 
భవిష్యత్తులో నికి ము, 


న్యాయానికినోరు 


సము[దంలాగా, బుతువుల్తాగా 
దూరంగా లేందే నీ దగ్గరకు ఎతా రాగలను? 
-0-0 
అనుమానం లేకుంచే నమ్మకానికి అర్ధం ఏమిటిః 
అజయదుజ=టలు 
మీరు శరీరంలో కాని 
గృహాల్లో కాని బంధించ బడలేదు 
భూమా కాళాల్రో 
స్వతంతంగా తిరిగే ఆత్మలు మీరు! 
అల. 
అన్నిటికి మొదలు అస్పష్టత 
జీవితం పొగమంచులో పుట్టింది- 
స్పటికంలో కాదు 
శిథిలావస్థలో ధూళి కా దా స్పటికం? 
౧-౧-౦ 
అన్నింటిలోను దాగిఉన్న ఆంతర్యం 
కికనాడు వ్య కం ఆవుతుంది. 
వెలుతురును కొలిచిన ప్రై 
చేకటిని దీవిస్తారు! 
౨-౦-6 
మనిషి ఆవసరాలు మారుతాయి 
కాని తన పేమ, కోర్కెలు కాదు. 
నవ్వుకంశే తియ్యనిది 
కోర్కె_కంకే గొప్పది 
కణాలుగా ఉన్న ఆంతులేని మనిషి 
గొలుసులో ఐలహీనవు లంకేలా 
సీవుకూడా బఐలహినుడవే 


94 


చీకటిలో దీపం 


ఆయితే ఆది సగం నిజం మ్మాతమే! 
గొలుసులోని దృఢమైన లంకెలా 

వీవు బలవంతుడవు కూడా! 

"అతిచిన్న చర్యతో నినిన్ను కొలవడం 
నురుగుతో సమ్ముదపు శ కిని కొలిచిన క్లే | 


0-0-0 


హృదయమే సింహాసనమైతే 
_పేమే దాన్ని అధిష్టించే రాణి 
ముద్దుల పెదవుల కలయికే జీవితగానం! 


0-0-౦ 


'ఆంతులేనంత పనికిమాలిన తెలివికం చే 
ఉపయో గపడే తెలివి కొంచెమైనా ఆంతులేనిదేః! 


0-0-0౦ 


"అనేకమంది 

మాటల్లో సముదవు అలల్హా ఘోషిస్తారు 

సింహాల్లా గర్జిసారు 

కాని జీవిస్తారు_గుంటల్లో 

నిలుపబారిన నీటిలామురికివాసన కోడుతూ. 
గడుపుతారు జీవితాలు తలఎత్తుకొని పర్వత శిఖరాల్హా f 


౧-౮౦-౦ 
నీతి లేనివాడిని మందలించడం 
“నీళ్ళకై (వాసిన ట్రై! 
O00 
'దాస్యానికి కట్టుబడి జీవించే కంటే 
'స్వాతం[త్యానికి 1పాణాలివ్వడం ఘనం ! 
స్వాతంత్యం లేని జీవితం 
"ఆత్మలేని శరీరం లాటిది! 


95 


న్యాయానికినోరు 


ఆలోచనలేని స్వాతం[త్యం 
దిిగృమచెందిన ఆత్మలాంటిది! 

000 
మనిషిని బంధించ వచ్చు-కాని 
ఆత్మను బంధించ లేం. 


00 


జీవితం చావుకంటే ఐలహీనం 
బావు సత్యాని కంటే బలహీనం! 
000 
ఒంటరితనవు మహానము[దంలో 
జీవితమొక ద్వీపం 
ఆచటి కొండలు_-ఆశల్లు, చెట్టు-స్వప్నాలు 
ఏకాంతం-వువ్పం, దప్పిక- సెలయేరు. 
౧౦౦ 
నేటి ప్రపంచంలో రెండు భావాలున్నాయి 
ఒకటి పాతది- 
తన శ _కిలేమిచే అలసి అదృశ్యమై పోయింది! 
రెండోది కొత్తది. 
స్థబ్దతనుంచి మేల్కొలిపి చైతన్యాన్ని కలిగించేది ! 
అది "బెరిగ్‌ి వ్యాపిస్తుంది 
గొప్ప పృాదయాలనూ నిశిత అసం ఆవరిస్తుంది! 


000 
పాలకులు రెండు రకాలు_ 


ఒక రు-నిర్హయించి, తీర్పుచెప్పి 
లొంగ తీసుకొనేవారు 
అలాంటివారు త్వరగా నశిసారు. 


96. 


చీకటిలో దీపం 


రండవవారు-న్యాయా నికి బద్దులె 
నిశ్శబ్ధంగా కాలంతో పయనిసారు 
వారు తమ జీవితంలో 
 జీవితగమ్యంలో నమ్మకం కలవారు. 


౨౦౦౮౦ 
ఈ నవతరం ని|ద మెలకువలమధ్య జీవిస్తున్నడి. 


తన చేతుల్లో భూతకాలవు మట్టిని, 
భవిష్యత్తు బీజాలను పట్టుకొని పయనిస్తుంది: 


o.o00 
హదులు గల [మేము 
థె 
తన వారందరికి 
ఇహ నుకఠాలను ఆందిస్తుంది. 
హద్దులులేని, పేమ 
యలు 


తననే తాను కోరుతుంది. 
0౦౧౦౦ 
మనిషి కోర్కెలను 


ఐహిక వస్తువులతో 

తీర్చుకో (ప్రయత్నించడం 

నిప్పును ఎండు గడ్డితో ఆర్పడానికి పయత్నించిన చే! 
౧౦౦ 

పదవిని పొందటం 


పదవిలో ఉండటం కాదు ఘన 
రుద విని తిరస్కు_రించ కలగడం 
ఆవుతుఎది ఆసలై న ఘనత! 


ఆందం సుఖదుఃఖాలు త మహ తరళ క్రి 
సీలో మొలకెత్తి ఇహానికే అతీతంగా పెరిగేది అందం 
ఆందం నీ హృదయాన్ని శ్రీకి చేరువగా చేరుస్తుంది 
ఆమె నీ జీవితానికి ఆలయం! 


97 


న్యాయానికినోరు 


జీవితం నగ్న నెంద్యరం 

నగ్న శరీరం సత్యానికి, కాన్న త్యానికి చిహ్నం! 
Serer) 

నిజం మాట్లాడనికి వినయం అడ్డువ నే 

ఆదిమానమే అవుతుంది! 

చిరునవ్వుకు వవిత (పతిరూపం కవిత్వం! 

కన్నీటిని ఆర్పే నిట్టూర్పు కవిత్వం 

ఆత్మలో వశింలేే జీహత్మ కవిత్వం 

దానికి భుక్తి హృదయం 

పానీయం [పేమ 

అలాంటిది కాకుంటే 

కవిత్వం అవుతుంది దొంగవేషదారి 

ధన స్వాముల స్వారి గుృురం! 
€౧(౦(౧ 

మేధాళ కిని, తెలివిని 

[పసాదెంచాడు దేవుడు మనిషికి 

కోర్కెల చీకటి కోనల్లో 

డై వమిచ్చిన దివాను ఆరనివ్యకు 

విజ్ఞానపు కొవ్వత్తిని కరగ నివ్వకు 

జ్ఞాని-మానవ జీవితమార్లానికి చూపాలి వెలుగు! 
O0O0Oa@Q 

మనిషి నిజ స్వబావమే దైవత్వం 

అది బంగారావికైనా అమ్మ్మబడదు, 

ధనాగారాల్లో' రాసులు పోయవీలుగాదు 

ధనికుడు తన దివ్యత్వాన్ని వదులుకొని 


98 


చీకటిలో దీపం 


బంగారానికి కట్టుబడతాడు 
నేటి యువకులు దైవత్వాన్ని వీడి 
శరీర సౌఖ్యాల్లో మునుగుతున్నారు. 
ఇడ. 
అ(౦ (౦ 
ధైర్యం ఆగ్ని పర్యతం- 
అ మంటలో ఆ నిర్ణయం" ఆనే వీజం 


మొలకెత లేదు. 
౧౦౦ 
దుర్మార్గంతో పోరాటానికి “ఆతి” ఆవసరం- 


నిజం చెప్పడంలో కర్చినయంొ ఆనుతుంది అబద్దం! 


౧౧౦౦౧౦ 
బంగారం తీస్తుంది దారి బంగారానికి 


తరవాత, అశాంతికి 
అటుపిమ్మట భరించరాని దుఃఖానికి! 


O0O.0 
అం మరోగర్భంలో జీవిస్తాం ! 
O00 
నీవు దుఃఖం ఆనే ఉయ్యాలలో పుట్టి 


దురదృష్టం ఆనే కాగిలిలో పెంచబడ్డావా? 


కన్నీటితో తడిచిన గంజి మెతుకులు తింటున్నావా లి 


అ అ అ. 
జీవితం మనలను 


ఒక చోటు నుండి 

మరొకచోటుకు చేరుస్తుంది 

ఆదృష్షం ఒక స్థలం నుండి 

మరొక స్థలానికి “మారుస్తుంది 

విటి రెంటిమధ్య ఇరుకు కొన్న మనం 
అన్నీ ఆడ్డంకులనే చూస్తాం ! 


99 


న్యాయానికినోరు 


మూర్గుడితో స్నేహం తాగుబోతుతో వాదనలాంటిది! 
అ౦(౧ 
కీరి అనే సింహాననం పై కూర్చున్నప్పుడే కనిపిసుంది ఆందం 
కాని మనం కామం పేరుతో ఆందాన్ని చేరుతాం 
ఆమె కిరీటాన్ని లాగి 
బంగారు దుస్తులను మలినం చేసాం 
వినమత దుస్తులతో 
[పేమ మనవైపు నడుస్తుంది 
మనం భయంతో పరుగెత్తుతాం 
“చీకటిలో దాక్కు.ంటాం 
లేకపోతే తరిమికొడతాం. 
(పకృతి చేతులు చాచుకొని 
తన అందాన్ని అనుభవించమని 
మనలను చేకుతుంది 
కాని ఆమె నిశ్శబ్దానికి భయపడి 
మనం జనబాహుళ్యుమైన పట్టణాలకు 
గొ రెల మందల్హా పరుగె తిపోతాం. 
O00 
(పజలే స్మామాజ్యానికి సౌభాగ్యం 
౧౧౦౧౦ 
మర్కటజాతితో 
మనం బాంధవ్యం వదులుకున్క- ట్రై 
రాబోయే తరంవారు 
మనతో సంబంధం తెంచుకునే యుగం 
త్వరలోనే రావచ్చు! 


200 


విశ్వ కవి 


ఖలీల్‌ జ్మిబాన్‌ జననం 1888 లో Holy Cedars దగర లెటొనాన్‌లోని 
బెకారి [గామంలో. ఆయన చిన్న తనంలోనే తన కుటుంబంతో ₹,5.వషీ, కు వలస 
వెళ్ళారు. 1981 లో మరణం. ఆయన మొదటి ఆర బ్బీలో, తర్వాత ఆంగ్లంలో 
అనేక రచనలను గావించారు, “తూర్పు పడమరలు కలవ జాలవు” అన్న మార్క్‌ 
బ్వెయిన్‌ వాక్కు నిజంకాదని నిరూపించిన మహా మేధావి, తత్వవే త్ర, విశ్వకవి 
జిబ్రాన్‌, స్పెయిన్‌ నుండి, చైనా వరకు విరివిగా ఆయన రచనలు (పసిద్ధిచెంది 
Wass అనే కొత్త “ఇజమ్‌” వెలువడింది. పాశ్చాత్య పపంచంలో 20 వ 
శతాబ్దపు “డాంటే - Dante” అని జి బాన్‌ పేడ పొందారు. 


ఆయనకు దేశభక్తి స్వాతం్యత్య పిపాస ఎంతో _పధానమైనవి. ఆయన 
చర్చి (౫౫౦0) నుండి కూడా వెలివేయబడ్డాడు, అయినా “గుడిలో, మసీదులో, 
చర్చిలో (పార్థించినా నిన్ను _పేమిస్తాను సోదరా” అన్నాడు మానవాళిని సంటో 
ధిస్తూంది. కొంత కాలానికి ఆయనను బహిష్కరించిన మత సంస్థతిరిగి పిలిపించి, 
క్షమాపణ కోరుకున్నది. 


జిబాన్‌ కవితలు, కథలు, వ్యాసాలు విజ్ఞాన పూరితంగా ఉంటాయి. 
ఓక (పేమ కథలో మొదటి ముద్దు జీవిత గీతానికి [ప్రారంభం; అది నాలుగు పెద 
వులతో పలుకబడుతుంది. హృదయం దానిని సింవాసనమనీ, [పేమ రాజు అనీ 
జీవిత వృష్షానికి ముద్దు మదిన్‌ పుష్పము” అనీ. అన్నాడు. 


ఆయన సం (వియత్వం ఎనలేనిది, ' నియంతను గురించి 
“నా చేతులకు నీవు సంకెళ్ణ్ల వేయవచ్చు; నా కళ్లకు శృంఖలాలు తగిలించ 
వచ్చు. నన్ను కటిక చీకటి ఖైదులో బంధించవచ్చు; కాని నా ఆలోచనలు -. 
నీకు బానిసగా చేయలేవు; ఎందుకంటె ఆలోచన స్వేచ్చ గలది కనుక we 


జిబాన్‌ (ప్రథ్యాత -రచన “పవ క్ర క్ర (Prophet)ను -| ప్రపంచంలో కోట్ల 
కొలది పజలు చదివి వుంటారు. ఆయన గొప్ప చి తకారుడు స ఆయన 
చితాలు, రచనలు, అనేక దేశాల్లో (పథ్యాతి కెక్కాయి. ఈ - [గ్రంథానికి | 
' ముఖచి|తం ఆయన గీసిన చి తాల్లో నుండి ఎన్ను క బడింది, 


[ప్రజాకవి 


శ్రీ యల్‌. మాలకొండయ్య గారి జననం1927. చదువు మాసు లయోలా 
కళాశాల, M. A. ఎకనమిక్స్‌ [పథమ శేణి. విద్యార్థిగా, సాహిత్య సాంస్కృతిక 
క్రీడారంగాల్లో' ఆనేక బహుమతులను పొందారు. తరువాత రష్యన్‌ భాషలో సీనియర్‌ 
డిఫ్ట్రొమా, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌లో పోస్టు (గాడ్యుయేట్‌ డిప్లామా (నేపిల్స్‌, 
ఇటలీ) పొందారు. హిందీ, తమిళ, జర్మన్‌. భాషల్లో పరిచయంతోపాటు 
ఇటాలియన్‌, రష్యన్‌ భాషల్లో (పత్యేక (ప్రవేశాన్ని సంపాదించారు. 

1960 లో డిప్యూటీ కలెక్టరుగా అప్పటి అవిభక్త మ|దాసు రాష్ట్రంలో 
[పథమ (శేణిలో సెలక్టు అయ్యారు. ఏీరికి రాష్ట్రస్థాయి రెడ్‌ [కాస్‌ బంగారుపతకం, 
అభిల భారతి స్థాయిరెడ్‌ కాస్‌మెరిట్‌ అవార్డులు బహూకరించబడ్డాయి. కరీంనగరం, 
తూర్పు గోదావరి జిల్హాలకు కలెక్టర్‌ గా ఎనలేని [పజాసేవ చేసి అందరి మన్న 
నలను పొందారు. చేనేత పరి శమ డైరెక్టరుగా, ఆం, (ప, మైనింగ్‌ కార్పొరేషన్‌ 
ఉపాధ్యక్షులుగాను, మేనేజింగ్‌ డై రెక్టరుగాను, పని చేసి ఆ సంస్థకు [ప్రపంచ 
(పక్యాతిని సంపాదించారు. ఇప్పుడు రాష్ట్రఎకైె న్‌ కమీషనర్‌గా ఉంటున్నారు, 

ఆం|ధ పదేశ్‌ ఫోటో గవీ అకాడమీకి, వ్యవస్థాపక కార్యదర్శి. యుగకర్త 
క్రీ శే, శ్రీ కందుకూరి వీరేశలింగంగారు ప్రారంభించిన సంఘ సంస్కరణ కార్య 
క్రమాలకు మళ్ళీ నిండుజీవంపోసిన |క్రియాశీలి, వీరిది కవితాదృష్టి, వీరు అనేక 
ప తికలకు వ్యాసాలు, రేడియో, టెలివిజనులకు, చలన చిత్రాలకు కథలు, వ్యాసాలు 
పాటలు (వాసి (పజలమన్నన పొందుతున్నారు. 

పీరి సాహిత్య కృషి సమసమాజ నిర్మాణానికి ఒక మహోద్యమం కాగలదనే 
ఆళాభావం కలిగిస్తుంది. వారి కలం నుంచి _పజాశ్నేమం, సౌభాగ్యం, సంసారం, 
సానుభూతి, సహకారాది భావనలు వెలువడతాయి. వీరి భాష [పజాథాష, 
భావాలు 'పశాభ్యుదయ మార్గదర్శకాలు. వీరు చెప్పినదిచేసి, చేసినది వాసే చిత్త, 


" లి 


శుద్ధి, ధైర్యంగల |పజాక వి, | 
శ్రీ మాలకొండయ్యగారి రచనలు 


(1) జీవిత వలయాలు . (2) మనిషికి మనిషి 
(8) కాలంవెంట కవి (4) పాపా నీకు తెలుసా! 
. (6) న్యాయానికి నోరు : 
అచ్చులో 
(6) ముళ్లబాట (నవల) (7) మొదటి చూపులో (నవల) 


జ్జ 


